శ్రీ 
ఏిశ్వకళ్యాణ భాగపతము 


(దృశ్య కావ్యము) 


౨. 


డా॥ వెల్లంకి ఉమాకాంత శాస్త్రీ 
పొఫెసర్‌, గణిత కాస్త్ర విభాగము 
ఇండియన్‌ ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ 'చెక్నాలజి 
ఖర్గపూర్‌ , వెస్ట్‌ బెంగాల్‌ , 


SRI VISWA KALYANA రత 64ఉ తత వశ 
By: Dr. Vellanki Umakanta Sastry 


(పథమ ముదణ : జులై, 1994 
(వతులు 1000 
ఈ (గంథము పై సర్యహక్కు.లు (గంథక ర్రవి 


వెల : రూ. 80.00 


ముఖచి[తం : 

ఎన్‌. కరుణాకర్‌, ఆర్టిస్ట్‌ 

H.No. 3.2 గ. ౨౦1, సనతనగర్‌ 
హైదరాబాద్‌ - 500 018 

ఫోను : 310682. 


(పతులకు : 

విశాలాంధ పబ్లిషింగ్‌ హౌస్‌ 

4. 1.435, విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, 
హైదరాబాద్‌ - 500 001. 


విశొలాంధ బుక్‌ హౌన్‌ 
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపటణం, గుంటూరు, 
తిరుపతి, హనుమకొండ, ఆనంతప్పరం, కాకినాడ. 


Dr. Vellanki Umakanta Sastry 
C1. 17, LLT. Campus, 


Kharagpur - 721 302 (W B.) 


ముదణ ‘ 

పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌, 
1.L517/8 /1, న్యూబాకారం, 
గాంరీనగర్‌, హెదరాబాద్‌ _ 500380 
ఫోన్లు : 611413, 600547. 


Ses 
ఫలే 
షి. 
|; 


గే 
NHS 
NUE 
ష్‌ 
స 
We 


ay Tes 
నిట్ట వర్త మ! ల 0 కా? 
యా ఫే HE. SP, A Ty 
రభ BFPO A యక 
లే 
తీ 


RS 
గ ఇరా జో 
&( 
=e 


tt వా = 
3 


RYT ST Fhe 
a 
[=] 
స్‌ో 





WER. చక్ర గదా పద్మ వనమాలా విభూషితం 
శీ స్వ శెల వాసంతం వెంక చేశం భజామ్యహ్యం. 





This book is published witb the financial assistance 
of Tirumala Tirupati Devastanams under their scheme ‘Aid 
to publish religious books’. 


తెరి పలుకులు 


మన దేశ చరితలో చిరస్మరణీయమెనది శ్రీకృష్ణ దేవరాయల కాలం. 
ఇది మన తెలుగువారికి స్వర్ణయుగం. 


1509 _ 1530 మధ్య కాలమున విజయనగర సామాజ్యమును పరి 
పాలించిన రాజు శీ తుళువ కృష్ణ దేవరాయలు, వారి రాజ్యమున (పధానమం పతిగా 
నున్న ధీశాలి సాళువ తిమ్మరుసు. రాయల యాస్థానమున అష్టదిగ్గజములవలె 
విలసిలిన మహాకవులు : అల్లసాని పెద్దన, నంది తిమ్మన, భట్లుమూర్తి (రామ 

రా ౧ యి అ త 
రాజ భూషణుడు), పింగళి సూరన, మాదమయ గారి మల్లన, ధూర్జటి, తెనాలి 
రామకృష్తుడు, అయ్యలరాజు రామభదుడు. 

ణ 


ఆ కాలంలో దేశ మంతా చిన్న చిన్న రాజ్యాలతో ఛిన్నాభిన్నంగా 
నున్నా, అలజడులూ, అరాజకాలూ, దండయ్మాతలూ జరుగుతున్నా, రాయలూ, 
అష్ట దిగ్గజాలూ రసానుభూతికోసం, ఆత్మానందం కోసం, మనిషి మనిషిగా 
'జీపంచటం' కోసం' అనేక మహా కావ్యాలను మధుర ౦గా వా pe 

| Maar 7 
రాయలు నిర్మించిన భువన విజయమను పేరు గల నభా భవనములో 
సాహిత్య, సంగీత, నాటక, నృత్య కార్య కమాలు అనేకము జరిగాయి. అట్టి 
సారస్వత కార్యక మాలను ఎందరో (పజలు విని, చూచి ఆనందించారు. ' 


ఆంధ సాహిత్యమునందలి (పత్యేక |హ్మక్రియ అష్టావధానము. ఇందలి 
అంశములు : నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, దత్త పది, సమస్య, వర్ణన, ఆశు కవిత, 
పురాణము, అసందర్భ [పసం గము (అ|పస్తుత (శంస) అషావధానంలో, సాధార 
ణంగా, ఒక కవి అవధాన మొనరించును. ఎనిమిది.మంది పృచ్చకులు (వళ్నించే 
వారు) పైన పేర్కొనిన ఎనిమిది అంశములలో ప్రశ్నించెదరు. ఇచటగల ముఖ్య 


vi 


మైన నిబంధన _ ఒక వృచ్చకుడు ఒక విషయములో మ్మాతమే |ప్రశ్నించవల 
యును. ఇట్టి [(పశ్నలకు పద్యాలలోనో, మాటలలోనో అవధానం చేసే కవి సమయ 
స్పూర్తితో, రసమయంగా, చమత్కారంగా సమాధాన మిచ్చును. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము అను నీ నాటకంలోని పాతలు : రత్తి, 
రాయుడు, నారదుడు, మన్మథుడు, రాయలు, మహామంత్రి తిమ్మరుసు, అష్ట 
దిగ్గజాలు. ఇందు ఎనిమిది మంది కవులూ ఎనిమిది అష్టావధానములనూ, 
ఒకేసారి, రాయల వారి కొల్వులో అత్యద్భుతముగా నౌనరింతురు. అష్టావధాన 
పరంపర యందలి అసందర్భ పసంగము ద్యారా నాటకము నందలి పాతల 
పాత చితణ సముచితముగా నొనర్చుట జరిగినది, 


“విశ్వ (శేయః కావ్యం' అను శక క్రి. ఈ దృశ్య కావ్య రచనకు 
_పేరణ నిచ్చినది. అట్టి సుధామయోక్తులను నుడివిన ఆర్యులకు నమస్ఫుమాంజలు 
లర్పించుచున్నాను 


వదక విషయమున [ప్రోత్సాహము నిచ్చిన మతులు _ డా॥ మేడసాని 
మోహన్‌, డా॥ నీ,ఆర్‌.ఎస్‌. పిళ్ళ, డా॥ వై. _పెడారావు గారను (పశంసిస్తు 
న్నాను. ఈ కావ్యాన్ని ఆసాంతం విని ఆనందించిన శ్రీ బాలంరాజు కృష్ణంరాజు 
గారిని, శ్రీ ఊటుకూరు శ్రీనివాసరావుగారిని అభినందిస్తున్నాను. 


ఈ గంత || (ప్రచురణకు వలసిన దవ్యసహాయము నొసంగిన శ్రీ తిరుమల 
తీరుపతి దేవస్థాన అధికారులకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదముల నర్చించు 
న్నాను 


t 


సుక ప్రచురణ విషయమున సముచిత మైన సలవోలను, సహకారమును 
బనరగిన శ్రీ వాకాటి హైండురంగరావు గారిని, శీ ఫణిహారం వల్పభా చార్య 
గారిని sant వాళ నభినులిస్తున్నాను. కోట. వెంటనే" ఒప్పుకొని ముఖ 
; వరా  విరచించి' స. శ్రీ ఎన్‌! కరుణాకర్‌ గారి 





Yi 


ము|దణను గద్దతో నొనర్చిన వద్మావతీ ఆర్టు పింటర్సు వారి యోపీ 
కను మెచ్చుకొనుచున్నాను. ముఖచి తమునకు సంబంధించిన బ్లాకును తయారు 
చేసిన మోహన్‌ ప్రొసెస్‌ వారికి, ముఖచ్చితమును ముదించిన శ్రీ బాలాజీ ఆర్టు 
పంటర్ను వారికి నా ధన్యవాదములు. 


ఈ కావ్య రచనా కాలములో సహకరించిన నా భార్య శ్రీమతి వేదవల్రిని, 
నా కుమార్తె చి॥ లలితను హృదయపూర్వకముగా ఆశీర్వదించుచున్నాను. 


సహృదయులు, ర సజ్ఞాలూ ఆయిన పాఠకులు, ఈ కావ్యమును 
ఆహౌంతమునూ చదివి, ఆనందింతురని నమ్ముచున్నాను పండితులు, నీరకత్షేర 
న్యాయంబున, ఈ కావ్యమునందలి దోషములను పరిత్యజించి గుణ్యగహణ 
మొనర్తురని ఆశించుచున్నాను. 


ఈ దృశ్య కావ్యమును నాటక ముగా (పదర్శింప దలచినవారు |వస్తావనను, 
కవులకు సంబధించిన విస్తృతమైన వివరములను, పురాణగాథలను వదలి పెట్ట 
వలయును. అప్పుడు ఇదియొక మనోహరమైన పద్యనాటక మగును. 


(పదర్శింపదలచినవారు దయచేసి రచయితకు తెలియపరచగలరు. 


| NE * నో | 
॥ fr 1 yh టో ges E Me SN 
fies a eng Hn, తతి 
॥ | | Auli hig thy 
| Ot Hr a s HA 





హెదరాదాద్‌ | ఇటు 

4.7_1994 'వెలంకి ఉమాకాంత శాస్త్రి 
యి 

మా ఇంటి ఆసు $ 


డా ॥ వెల్లంకి ఉమాకాంత కాసి 
ప్లాట్‌ నం. 36, |పకాంతి నగర్‌, 
డాక్టర్‌ ఎ.ఎస్‌. రావు నగర్‌ వద్ద, 
ఇ సీ.ఐ ఎల్‌. పోస్టు, హైదరాబాద్‌-500 762. A.P. 


పాతలు 


రత్తి 
రాయుడు 
నారదుడు 
మన్మథుడు 
కృష దేవరాయలు 

or) 
తిమ్మరుసు 
సపెదన 

o 
భటుమూ రి 

యు అత 
నంది తిమ్మన 
ధూర్జటి 
అయ్యలరాజు రామభ,దుడు 
మాదయగారి మల్లన 
“ పింగళి సూరన 
తెనాలి రామకృష్ణుడు 

ణి 


లో 
Le 
€ 


SS CIS eh, GORD fg 


pe 
౮ 


శీ) ఏశ్వ కళ్యాణ భాగవతము 


శ్రీకర పార్యతి సుత సుర 

లోక నుతా విఘ్నరాజ లోకేశ్యర య 
స్రోక కృపాంభోనిలయా 

సీ కరుణ నవిఘ్నమస్తు నిరతము నాకున్‌. 


శీ రంజిల్పెడు రాజకాచలముపై చెల్వంబు మీరంగ లో 

కారాధ్యుండు మహేశ్వరుండు మది నాహ్హాదంబుతో తాండవ 
శ్రీరీతిన్‌ నటియింప గౌరి మధుర స్మేరంబుతో లాస్యమున్‌ 
(పారంభింపగ నాడి పాడెడు నినున్‌ (బార్జింతు విఘ్నేశ్యరా. 


ఉదయాచలము పైన నొప్పారు రవి బోలు 
ముఖమండలము తోడ పొల్పుమీరి 

భీకర గంభీర శ్రీకర రూపాన 

మేరు భూధరమును మించి వెలసి 
రణకాగ్ర్ర నవ వ్యాకరణ శాస్త్ర పాండిత్య 
గరిమతో లోక విఖ్యాతి గాంచి 

వినయ విధేయతా ఘనతర సౌశీల్య 


సద్దుణ సంప త్రి సరణి మించి 


వనధి నవలీల దాటి రావణుని లంక 
యందు సీతమ్మనుంగాంచి యామె మాట 
రాము చెవి వేయు మారుతి రమ్యమైన 
కవన శక్తిని నాకిచ్చి కాచు గాత. 


SVB.1 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


జనన మరణాలు చక్రమై సంచరింప 
అభిల లోకాల సృజియించి యాడి పాడు 
ఆమ్మ ముగురమ్మ లకు మూలమైన తల్లి 
కనకదుర్గమ్మ నాకిచ్చు గాత కవిత, 


మననున పుట్టు భావముల మంజులమైన వదాళి బల్క-ని 
స్వనముల సంతరించి శృతి శాస్త్ర పురాణములన్‌ సృజించి సౌం 
పౌనరగ గీత నాట్యముల నూహలతో పచరించి మించు నా 
జనని పదాలరాణి నను చల్చగ చూచెడుగాత నిచ్చలున్‌. 


కనుల గాంచిన యట్లు క మనీయముగ రామ 
కథ |వానె వాల్మీకి కవి వరుండు 

పంచమ వేదము (ఏహ్మ చెప్పినయట్లు 
భారతమ్మును వానె వ్యాస సుకవి 

భ క్రి కల్ప।దుమ ఫలములు వెలయింప 
భాగవతము |వానె వ్యాస మౌని 

కాళి పాదాంభోజ గిత మరందమౌ 

కావ్య తయము [వానె కాళిదాసు 


భారవియు మాఘుడును రెండు భవ్య కావ్య 
ములను (వాసీరి యిట్టి యపూర్వ దివ్య 
కవి వతంసుల పాదపంకజము లేను 
కొలుతు వారలు నాకు వాక్కుల నొనంగ, 


రుచిరార్గ సూక్తుల పచరించి నన్నయ్య 

భారతామ్నా యమ్ము (వాసె కొంత 

శిల్పమనల్నమై చెలగ నంతట కొంత 

తిక్కనకవి వాసె నక్కజముగ 

శేష భాగంబును శేముషి మెరయంగ 

నెజ్బన పూరించె నింపు మీర 

తనవారలకు నిట్టు తనివార తెనుగున 

- ధర్మార్థ కామాది తత్వమెల్ప 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


తేటపడ (వాసి మిద్ది పూదోట యిటకు 
మధుపములు వోలె రారండు మధువు (గోల 
ననుచు నెలుగెత్తి పిలిచెడు ఘనుల కేను 
కేలు మోడ్చెద కవితలో చాలునెరుగ, 


శివభ క్రి ర క్రితో చిత్తమ్ము హత్తగా 
సోమనాథుండూగె సౌంపు మీర 
గంగాధరుని దివ్యగంగ యుప్పొంగగా 
శ్రీనాథకవి పల్కు. చిందులాడే 

మా పాల గలవాడు మాధవుడనుచును 
నాచన సోమన నాట్యమాడె 

పరువె తి భక్తుల కరుణతో హరికాచు 
నంచు పోతన భక్తి పంచి యిచ్చె 


ఇటుల మన తెలుగు నేలలో నీశ్యరుండు 
వారియు నొకచోట నాట్యము నాడినటుల 
పల్కు-లను బలి). సుధవార్చి వరువులెత్తు 
రీతి చేసినవారి నర్చింతు నేను. 


తిమ్మన కవితలో సొమ్ములౌ ముద్దుల 
పలుకుల దలతును పదములందు 

జిగి బిగి యొప్పగా చెప్పిన పెద్దన 
ముచ్చట నెంచెద మోద మెసగ 
శబార్భముల పైన సర్వాధికారమ్ము 
నెరపిన భట్టు సంబరము దలతు 
పదగుంభనమ్ముతో పలుకు తెనాలి రా 
ముని మానసము నెంతు ఘనత మీరు 


తెనుగు నా భాష భాషల తెనుగ లెస్స 
అనుచు బలికిన యాంధ భోజుని మహాత్ము 
కృష్ణరాయల నూహింతు కృతి రచింప 
రమ్య కవితను నాకు బిరాన నీయ, 


4 శ్రీ విశక శ్యాణ భాగవతము 


గానామృతమ్ముతో కవితలల్రిన త్యాగ 
రాజన్నమయ్యల రవళి నెంతు 
చెలువుగా కవితను చెప్పిన చెమకూ 
ర్వెంకన్న పదముల పొంక మెంతు 
రీశ క్రి కవిత వారా పొంగించిన 
తిరుపతి వేంక టేశ్వరుల దలతు 
వాల్మీకి క వియె శబాషని పల్కగా 
కనుగొన్న విశ్వనాథను భజింతు 


ఎందరెందరొ మహితాత్ము లీ ధరా త 
అమ్ము పె పుట్టి తెనుగమ్మ రొమ్ము పట్టి 
అమ్మ పాలీయమని (తావి కమ్మనైన 
కవిత పలికిరొ వారల గణుతి సేతు. 


ఛందమ్ము విడినను చందమందము వీడి 
పలుకాడ వలదు భుభమ్ము గోరి 
గుండెలో నుండెడు మండు నగ్ని రగిల్చి 
వదలగా వలదు దవానలముగ 

భావ సుస్వర లయ బద్ధము గాకున్న 
కవితలు విన సొంపు కావు వినుడి 
అక్షరరమ్యత యమలమౌ రూప సా 
మఠత్యారము రసము గణ్యమైన 


ధ్వని యలంకార వస్తు సంపదలు మనకు 
పూర్వు లిచ్చిరి యద్దియే పూర్వ పుణ్య 
ఫలము తెలియుడి పలుకుడి భదమైన 
దారి (వజలెల్ల నడువ నుదార బుద్ది. 


ఇవ్విధంబున దేవతా స్తవంబును సుకవి పశంసయు గావించి ఆత్మ 
నాలోచించి భవిష్యత. వులకు మార్గము సూచించి కావ్యరచనా కుతూహలుండనై 
యున్న నా మనస్సునకు పరమాత్మ చరాచరము లన్నింటి యందునూ 


శ్రీ విశ్వక కళ్యాణ భాగవతము గ్‌ 


'తానున్ననూ, చరాచర బాహ్యంబుగానున్న యప్పర మేశ్యరుని పద వంకజాత 
సంస్తుతియవ్యాని దర్శన భాగ్యంబూ హా సదనంబున లభించునంతవరకు నొనర్పక 
కమనీయమైన కాన్య వస్తువు కనిపించుట దుర్రభంబని తోచె. అంత నేను “కలౌ 
వెంకట నాయకి అను నార్యో క్రిదలంచి, కలియుగంబున ధర్మ సంరక్షణకు 
వెంకట నగ్మాగముపై వెలసిన వెంక టేశ్వరుని స్మరించుటయే కర్తవ్యమని 
యెంచి స్తవంబొనరింప నారంభించితి. 


దర్శింపనీయరా తావక రూపమ్ము 
కనులార నేగన వనజనాభ 
వినిపింపనీయరా వినుతమౌ నీనామ 
మోంకార రవముతో పంకజాక్ష 
స్తుతియింవ నీయరా దురిత విధ్యంసమౌా 
సీ గుణమ్ములు రమ్యరాగ రవళి 
అర్చింపనీయరా యంతట నుండియు 
వెంకట్నాగము పైన వెలయు నిన్ను 
అనుచు నా స్వామి పదముల నంతరంగ 
మందునిల్సి సమంచిత మైన భ క్రి 

రక్తి పెనగొన గళమెత్తి రసమయముగ 
ధ్యానమొనరించితిని కావరాయటంచు. 


అంత దృగ్గోచరంబయ్యె నమరవరులు 
అందరును వెంక టనగాాగమందుచేరి 
విశ్యకశ్యాణమును గూర్చ వేడ్క-చేయు 
హరి సిరుల పెండి వైభవమద్భుతముగ. 


కొలువున రత్నపీఠమున కూర్చొని నవ్వులు మోముపైన వె 
న్నెల వలె దోచ పార్వ్వమున సీటుగ పీఠములందు చేరి మం 
గళకర గీతికా చయము గానము చేయు కవీంద పంక్రికిన్‌ 
సలుపుడి సద్వధానమని స్వామి వచించిన యట్లు గాంచితిన్‌, 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతమ 


ఏమిది కృష్ణరాయ ధరణీశుడు సత్క-వి కుంజరాళికిన్‌ 
_పేమతొ చెప్పినట్టు వచరించును స వ్రగిరీకు డిట్టి యీ 
కామిత మబ్బనాభునకు క ల్లెనె యంచు తలంచుచుండగా 
నా మది దోచె కావ్యమొక నాటక' రీతిని (వాయుమన్నటుల్‌. 


కావ్యము దేవదేవు పద కంజములన్‌ జనియించు నిద్ది సం 
భావ్యమటంచు నెంచుతరి పావన జీవన రమ్య గంగయే 
దివ్య రసానుభూతి జగతీస్టలి పర్వులు 'పెటైనో యనన్‌ 
నవ్యముగా మనంబున వినంబడె నాకధునీ తరంగముల్‌. 


ఇద్ది జనముల మనముల నిరుకుసేయు 

అడ్డుగోడలగూల్చు (పజాంతరంగ - 
జ్యోతి వెలిగించు నంతట ద్యోతకమగు 
విశ్వ కళ్యాణమని వింటి వీనులలర. 


స్వామి నా దృశ్య కావ్య మాసాంత మిపుడు 
చూచు నని స్వాంత మందున దోచుచుండ 
మనసు నందున బొడమిన మధురమైన 

భక్రి భావమ్ము తోడుత బల్కితిటుల. 


కనుమయ్య నా కావ్య కన్యక సరళమౌ 
మాటలు బల్కైడు మధురవాణి 
వినుమయ్య నా తల్లి వేవేల విధముల 
లాస్య మాడ గలట్టి రమణి గౌరి 

చూడు మయ్యా బిడ్డ సుందరాలంకార 
శోలిత మౌ లష్మీ శుభ చరిత 

నవ భావముల తోడ నవ రసమ్ముల తోడ 
ఫరిఢవిల్లెడు నట్టి బాల యిద్ధి 


ఢీ విశ్వకళ్యాణ భాగవతము 7 


తిరుమల నగాన వెలసిన దేవదేవ - 
హరిహర |బహ్మరూపమై యలరు నీవు 
నాదు కృతికన్య జేవట్టి యాదరించి 
ఆంకితమ్ముగ గొనుము శ్రీ వేంక చేశ. 


అని యర్థించి, యా స్వామి తథాస్తు అని యన్నట్లు భావనాళోకంబున 
నాలోకించి యంతట శ్రీ విశ్వ కళ్యాణ భాగవత రచన కుపకమించితి. 


నాంది 


శ్రీ రమాపతి గుణాలయ శౌరీ 
పాపహారి వరదా మురారీ || శ్రీ 


సరస మోహన వేణు వినోదా 
సారస లోచన భవ విమోచన 
దీన జనావన పరమ పావన 
We He గోపి' విలోల తాపస పాలా 
కాపాడ నీ పొాదయుగ సేవ దేవా RN 


శ్రీ వెంకటేశ్వర నాటక మండలికి .... జై 
శ్రీ వెంక టేళశ్వర నాటక మండలికీ .... జై 
శ్రీ వెంక టెశ్వర నాటక మండలికీ ఖై. 


శ్రీ రమ కన్ను సన్నల వసించి సమస్తము సంతరింవ శం 
గారము శాంతమున్‌ కరుణ కన్నులలో దులకించు బీబినాం 
చారియ మంగమాంబయు నజ సము సౌఖ్యముగూర్చ జీవనా 
ధారుడు వేంకటేశ్వరుడు తత్పరతన్‌ ధర నేలు గావుతన్‌. 


ఢీ విశ్యకళ్యాణ భాగవతము 


ప్రస్తావన 


(తెర తీయుదురు టేపురికార్డునుండి పాట వినిపిస్తూ ఉంటుంది. 


పాట్ర 


వింటూ హుషారుగా ర శ్రి అద్దం ముందు నిల్చొని తలలో పూలు తురుముకుంటూ 
ఉంటుంది.) 


q 


04 


గ్గ 


సరసాలు లేనియింట ఓ మామ 
సీరితలి నిల్వదంట 
ళా 


కురిసీన విరులవాన గుండెల్లో పొగలు రేప 
వెచ్చనై న కౌగిట్లో [గుచ్చిన మగనితోడ 
స్‌ ౧ | 
ఊన్నవారి గుండెల్లో ఉన్నాడు దేవుడు 
రా 
కన్నులున్న వారికి కనిపించు నాతడు 


మగడున్న మగువ సంపెగ పూవువంటిది 
ఏ తుమ్మెదైన దాన్ని ఎన్నడూ ముట్టదు 
సోకు చూసి కన్నుగీటి పోకిరోడు వెంటబడితే 
మక్కెలిరగ తంతాడు మనువాడినోడు వాణ్ణి 


* అయిదింటికొసా నన్నోడు అద్దముర్మేతయినా వచ్చేటట్లు లేడు. 


యిందో ఇయ్యాళ ఈడికి. 


(రాయుడు హుషారుగా ప్రవేశించును.) 


: రత్తోయ్‌! వచ్చేశాను, ఇదుగో మల్లెపూలు తెచ్చా. 


స 


11స॥ 


TY 


2 అప్పుడనంగా వస్తానన్నోడివి ఇప్పుడా రావటం? ఇంతదాకా గుడిసె 


ముందు నిల్చోని ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసుండా. ఆయిదింటి 


కొస్తాన్లన్నో డివి ఏడిపించి. ఏడిపించి ఏడింటికొ చ్చావు. 


అయిదు ఏడు .ఈ లెక్కలన్నీ ఏంది! మనమెప్పుడైనా లెక్కసూసి 
పెట్టుకున్నామేమిటి?: సూడు. . సొంత. కొట్టున్నోడికి సౌంత పెళ్ళా 


మున్నోడికి తీరికలేని వని. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ర 


; ఓ సోసి సరసం సాలే. సిఫెమా కెళదామని నే సెపితే ఐదింటికి రాకుండా 


ఇప్పుడొచ్చి చిత చితంగా చతుర్గాడుతున్నా వు 


; ఈనాడు మనం చూడబొయ్యేడి చ్మితమైన నాటక మే. విశ్వభారతి కళా 


నిలయంలో వెంక టేశ్వర నాటక మండలి వాండ్లు ఏస్తున్నారు. చూడు 
టిక్క_ చెత్తుకొచ్చా. సోకు చేసుకో త్యరగా పోదాం. 
ర 


* నిజమా మామా!.... నాతోడు? 

* ఇయిగోనే టిక్క_టు, ఎతి మొగమా! 
౧ (v= 

; నాటకం పేరేంది మామా? 

; విశ్వక ల్యాణ భాగవత మట్‌. 


: మన సిన్నప్పుడు తిరణాలలో సూసిన ఈరి భాగవతం లాగా ఉంటుందా 


మామా! 


; ఏమోనే సదువుకున్నోశు, సదువుకోనోళ్ళు టిక్కు ట్ల కోసం ఎగబడు 


తుంటే సూసొచ్చా. 


* ఎవరు మామా నాటకం రాసీంది? 


* నాటకం సూడటానికి ముందే నీవిట్లా వాయిస్తావనే, ఈధి నివర గుడి 


దగ్గరున్న బాపనయ్యను కనుక్కోనొచ్చా. అందుకే 'ఆలస్య మైంది. ఈ 
నాటకం రాసీంది' డాక్టర్‌ వెల్లంకి ఉమాకాంత కాని కపవియటి. 


; డాక్టరం టే వై ద్యుగుడే! అయితే అయినశ్రై ఆ నాటకం హరీ అన్న చే. 
* ఆయన కదేదో బిరుదే. చెస్తున్న ఉద్యోగం ఓక పెద్ద చదువు చెప్పే 


పెపంచకపు బడిలో అయ్యోరి పని. 


వ ఆటగా. అయితే సరే చెప్పు. ఈ నాటకంలో వేషాలేమే మొస్తాయ్‌? 
: కృష్ణరాయలు రాజు. మంతి తిమ్మరుసయ్య. కవులు ఎనిమిది మంది. 


ఎ తెల్లోళ్ళు రాకముందు, చాలాకాలం [కితం మనదేశాన్ని పాలించిన తెలుగు. 


రాజు, తెలుగు మంతి-_ నవారికధేనా? 


10 


ర gs ఈత 0౫ 


gq 


శ్రీ విశ్యకళ్యాణ శాన వతము 


“+4 అవును. రాయలు గొప ఏ సదువుకున్నోడట. కవట. ఆయన దగ్గర 


ఎనిమిదిమంది కవులు కొలువు 'సేశారట. ఆయన మంతి తిమ్మరుసు 
ఎంతో గొప్ప బుజ్ఞ ఉన్నోడట. 


; మరి కవులు, కవులో? 
* మొదటివాడు అల్లసాని పెద్దన. 
: పెద్దనం టే పెద్దమనిషా? అల్లసాని ఆయన ఉంపుడుగ త్రై పేరా? 


; పెద్దాయనే. బాగా గొప్పగా కవిత్వము చెప్పేవాడట. పరాయి ఆడ 


దాన్ని బజారున పోతున్నా కన్నెతి చూసేవాడు కాడట. ఆయన 
కవిత్వం ఆల్రిక గజివిజితో అదే బిగివిగితో వయసుళోనున్న సానిదాని 
లాగా ఉండేదట. అందుకోసం ఆయన యింటి పేరు అల్లసాని ఆయిందట. 


; మరి రెండోవాడు? 

; రెండవవాడు రూరి.... ధూరి.... ధూర్జెటి. 

* ఏందా పేరు మామా? ఎక్కడైనా దూరి చెడ్డాడేమిటి? 

: అట్టనమాక.. కళ్ళు బోతాయ్‌. ఆయన మహో శివభక్తుడు. ఇంట్లో భార్య 


తంటాలకోరు, జగడాలమారి అట. ఆమె పోరు పడలేక న్‌్‌ సాని 
గడప, దిగే సాని గడప. ఏదో నేకాడట. కవి, రసికుడు, ఉప్పుతిన్న 
(పాణం ఊరుకుంటుందా? 


; ఆంతేలే, సేసేయి శివ వూజలు, దూరేయి దొమ్మరి గుడిసెలు. నీవు 


మ. కొంగున ముడేసుకున్నాను గాబట్టి సరిపోయింది. లేకపోతే 
“వీ రంగూ తెలిపేది. 


ఇ మూడవవాడు అయ్యలరాజు రామభ|దుడు. 





గ తనో కవో?1. 
పింగళి నూరన, 


VU 
ర 
రా 


విశ్వకళ్యాణ కాగవతము 11 


2 పింగళి, మంగలి... పింగళి, మంగలి. 


ఏ నిజంగానే సీ బుజ్జి గొప్పదే! నే సెప్పకుండానే తెలుసుకున్నావు. 


రాయలోరి కాలంలో కొందరు విస్యానికి పింగళి సూరనను ఆయన 
చాటున మంగలి సూరన అని పిలిచేవారట. ఆయన ఎంతో గొప్ప కవి. 
రెండర్హాలూ ఒకే పద్యంలో వచ్చేటట్లు ఆయన రామాయణాన్ని, భార 
తాన్ని ఒకే పుస్తకంగా (వాశాడట. 


తామై 


* మామా! ఆ కాలంలోగూడా అంత గొప్పో అట్టా హాస్యం చె సెవాండ్డా? 


* ఏదో సరదాకు అట్టా అన్నా, కల్పించి కథలు చెప్పటంలో ఆయనంత 


గొప్ప కవి ఇంకొకడు లేడని అంతా అనుకుండేవారట. తర్వాత నెబుతా 
విను. అయిదో కవి నంది తిమ్మన. 


; ఏం, బాగా లావుగా కోతిలాగా ఉంటాడా? 


ఏ; ఆయనకు ముక్కు బాగా ఫొడుగట. అందుకోసం వాండ పెదవాండు 
రా a) 0 


ఆయనకు ముద్దుగా తిమ్మన అని "పీరు పెట్టారట. ఊరంతా ఆయనను 
ముక్కు తిమ్మన అని పిలిచేవారట. ఆయన ఎంతో ముద్దు ముద్దుగా 
కవిత్వం చె ప్పేవాడట. 


; అవునులే. ముక్కు పొడుగున్నోడు ఎక్కడైనా ముద్దు పెట్టుకోగలడు. 
అందువల్ల చెప్పుంటాడులే. 


ఆయన ముందు సరసంగా ఎవరయినా పద్యం చెబితే, ఆయన దగ్గర 
బ్యా వస్తువుం టే ఆ వస్తువును యిచ్చేవాడట. ఎవరో ఒక పల్పెవాడు ఆయన 
దగ్గర పద్యం చెబితే చెవి కుండనాలు తీసిచ్చాడట. 


కరుడిలాంటోడన్నమాట | 
రి 


:* ఆరో కవి రామరాజు భట్టు. అతను భృటాజు కులంవాడు రాయలవారి 


త్‌ 
. 


కొలువులో చేరిన తరువాత ఆతను సెప్పే కవిత్వంలో ఉన్న అందాలు, 
అతను 'పెట్టుకుండే సొమ్ములు చూసి అతనిని రామరాజభూషణుడు అని 
కొంతమంది పిలిచేవారట. కొంతమంది భట్టుమూర్తి అని పిలిచేవారట. 


ఏడో కవి? 


12 శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


రా: మాదయగారి మల్రన. 
ర : ఇతడు కూడా శివభక్తుడేనా ? దూర్జెట్టిలాంటి వాడేనా ? 


రా 2 శివభక్తుడే. కవిత్వం చెబితే రసం పొంగేటట్లు చెప్పాలె, లేకపోతే ముంగాలె 
ముడుచుక కూచోవాలి అనేవాడట. తెలుగింటి ఆడకూతురి పెండ్రిని తెగ 
మెచ్చుకొని కవిత్వం రాశాడట, ఎనిమిదోకవి ఎవరో సెప్పుకో సూద్దాం. 


ర : ఆ ఏముందిలే మామ తెనాలి రామలింగడై ఉంటాడు, కనుక్కోోమన్నావు 
గాబట్టి సెప్పగలిగా, ఎన్నోసినిమా లల్లోసూళాగదా!ఎంత గానో నవ్విస్తాడు. 
మామా! దాడి పేరు గుర్తుచేసీకుం టేనే గొల్లుమని నవ్వొస్తుంది, మామా! 
తెనాలి రామలింగకవి కూడా మంది కొంపల్లో తొంగున్న బాప్పేనా? 


రా : ఆదే. విను చెబుతా. రాయలోరు రసికులు కదా! ఆయన పప్పులో 
కాలేస్తే రాజ్యం ఎక్కడ పాడ వుద్దో అని రామలింగం కవే సానిబజారుకు 
ర్మాతిపూట కాపలాగా వెశ్శేవాడట ఆది సూసి అంతా అనుకుండేవారట, 
అందమైన భార; నింట్లో బేట్టుకొని ఆయ్యోరి కిదేం పొయ్యేకాలం వచ్చిందీ 
అని. 


ర : తాటి చెట్టుకింద నిల్చోని పాలు తాగినా కల్లే అనుకుంటారు మామా! 
రాతివూట నీవు తొమ్మిదింటిదాకా కొట్టు నుంచీ రాకపోతే ఏ పిట్టను 
పట్టాడో అని అనుకుంటాను 


రా : త్వరగా కూడెట్టు. అన్నీ కానిచ్చుకోని పోదాం. 


ర్ర.: ఆనాటకంలో ఆంతమంది కవులున్నారు గదా! వాళ్ళు పద్యాలు పొడితే 
మనకర్ణ మవుతాయా? 


రా ; ఆ భయమేం లేదట లేవే. మధ్య మధ్యలో మాటలు గూడా సరసంగా 
... ఉంటాయ. 

ర... క ంషీమోమామ!. అర్భమైన చోట నవే సాను. అర్ధంగాలేద నుకో, అంతా 
౨. ఫన్నమ్హీతున్నారనుకో. సీవు హుషారుగా ఈలెయ్‌ నేను గలగల నవ్వేస్తాను* 


రా ఫి రత్రోవ్‌! త్వరగా" కట్టుకోవే సుక్క_ల సీరె, సూసొద్దాం రంజైన 
నాటకాన్ని. : 





శీ విశ్యకళ్యాణ భాగవతము 


ర 


18 


: మామా! ఇదివరకు మన మొకసారి ఎంకి పాటలను విన్నప్పుడు నా 


పేరైన రత్తాలను రత్తిగా, నీ పేరైన సుబ్బారాయుణ్ణి రాయుడి గా 
ముద్దుగా మార్చుకున్నాం కదా! ఈసారి ఈ నాటకం సూసొస్తే ఏం 


చేస్తామో! 


కాస్తా రాయలు అయిపోతాడు. 
(తెర వడును) 


మొదటి రంగము 
(తెరలో) 


శ్రీవార్థి కన్య తమణా 
జీవన పాథోథి తరణ సృష్టిస్థితి సం 
భావన కార్య ధురీణా 
దేవా శ్రీ వెంక టేశ తిరుమల వాసా. 


వారిజ సంభవుండు చెలువంబుగ బొమ్మ లనెళల్చ జేసి యిం 
పారగ ప్రాణమున్నొసగ నమ్మ సరస్వతి బుద్ది వాక్కులన్‌ 
తీరుగ వారికీయ జగతీ స్టలి రంగముగాగ జేసి యం 
భోరుహ నాభుడాడెడి యపూర్వపు నాటకమిద్ది చూడుడి! 


(మన్మథుడు రంగస్థలము పై నుండును, నారదుడు (ప్రవేశించును. 


2: నారాయణ! నారాయణ! 


నారాయణా హరి నారాయణా 
వారిజ నయనా పన్నగ శయనా 1॥నా॥ 


కారుణ్య సాగర నారాయణా 
కమలా మనోహర నారాయణా ॥నా॥ 


: కానియ్యవే, ఎజ్జీమొగమా! ర త్తికాస్తా రక్తి అయిపోతుంది. రాయుడు 


14 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


గోవింద మాధవ హే ముకుంద 
భావజ జనకా పరమానంద 

నంద్‌ నందనా వందిత మునిజన 
బృందావన వాసా లోకేశా ॥నా॥ 


సరస మురళిరవ లోల గోపాల 
సాధు భ క్రజన జీవన పాల 
గరుడగమన (తిజగ జన పూజిత 
కరిరాజ వరదా నారద సేవిత ॥నా॥ 


నారాయణ. 


: మునీం దా! అభివాదనము, ఎచ్చటనుండి మీరాక? 


ఏ లోక సందర్శనా కుతూహలముతో [బహ్మలోకమునుండీ బయలుదేరి, 


వై కుంఠమును, కైలాసమును దర్శించితిని. ఆంత నా మనస్సునకు 
మహర్షుల కాలవాలమై మహోన్నత (పాచీన సంస్కృతితో విరాజిల్లు 
భారత దేశమును చూడముచ్చటక ల్లెను వచ్చితిని హిమవత్సర్యత మునకు. 
దర్శించితిని మహేశ్వరుడు తపం బొనర్చిన పర్వత శృంగమును. 
కాంచితిని కన్నులకు కట్టినయట్లు పార్వతీ పరమశివుల కల్యాణము. 
నా జన్మ ధన్యంబయ్యె. ఉత్తుంగ తరంగయగు గంగ యందు స్నాన 
మొనర్చితి. ఆనందముతో నగస్త్యుడు దాటిన వింధ్య పర్వతమును 
దాటితిని, మన్మథా! త్వరలో మరలి వచ్చెదను. 


ప " 
* ఏమాతొందర? ఒక్క_ నిముషమాగుము. ఇది విజయనగరము. ఇచ్చట 
రాజాధిఠధాజ రాజ పర మేశ్వర బిరుదాంకితుడె న శ్రీక్సృష దేవరాయల 
ల 8౧ లెలజి 


పరిపాలనలో (వజలు పొందే రసానుభూతిని ఒక్కసారి కన్నుల గాంచి 
పొమ్ము. 


నాకెందులకు |బహ్మ చారిని. ముక్కు మూసుకొని, ఏ సంసారలంపటయూ 
నెరుగక పరమాత్మ ధ్యానములో కాలము గడుపువాడను. ఆ రంజు, 
ఆ రసాస్వాదన, కుట వాడవు, విషయవాంభాకారకుడవు, జగన్మంగళ 
కరుడవు సీవనుభవించుము. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 15 


మ 


* ఇదివరకొకసారి మునగ చెట్టైక్కించి నా దుంవ తెంచితివి. మరియొకసారి 


ఏమి చేయబోవుచున్నావో _ తెలియకున్నది. 


౩ పార్వతీ పరమశివుల కళ్యాణ సమయమున నీ వొందిన భంగపాటు 


జ్ఞప్తికి వచ్చుచున్న దా? 


: తగిలిన దెబ్బలను మరచిపోదునా స్వామీ? మీరు వినిపించిన సతీ పరమ 


శివుల దైన్య గాథకు కరిగిపోయి, పార్వతినీ పర మేశ్వరునీ లోక కళ్యా 
ణము కొరకు ఒకటిగా చేయదలచి యుద్యమించిన నాకు జరుగవలసిన 
వరాభవమే జరిగినది. 


జనని పార్వతి తపమును కనిన నాకు 
మనసు కరిగెను శంకరు మనసు మార్చి 
వారి గూర్చుగ నెంచితి ఘోరమైన 
పాఠమును నేర్చుకొంటి ఈ పగిది నుంటి. 

సరస విహినుడు పరమ కోపిష్టియనైన వరమేశ్వరునిపె 
బాణములు విసురుట నా తవ్పు. ఆందుకే జరుగరానిదేదియో జరిగి 
పోయినదని భావించుచూ, మనస్సు [పళాంతముగా నుండుటకై మహో 
కవులు |వాసిన కావ్యములను చదువుకొనుచున్నాను. అయిననూ లోక 


కళ్యాణముకొ రకు అనారతము లీలా వినోదము తేలియాడు మా అమ్మా 


" =నోన్నులను చూచువాడనగుటచే, ఊరకుండలేక కాలశ్నేవమున శకేదియో 


చేయుచుందును, 


: మన్మథా! నా మాట వినుము. 


తలచును లోకమాత మది తల్రడ మందుచు పెండ్లినాటి మా 
టల వినుమయ్య మాకయి కటా మరుడెంతటి బాధ నందె నా 
వలపురేని రూపమును వాని హోయల్‌ చెలువంబు మారె వి 
వహ్యలమగు శంకరున్‌ గదియ బాపురె నాటికి నేటి కంచులోన్‌. 


కందర్చా! యథార్థము నెరుంగుము. పరమేశ్యరుడు ముక్కంటి తాండ 
వము చేయుచూ పెకి దర్పము చూపించునే కాని లోపల పట్టిబోళాశంక 
రుడు. భక్త వశంకరుడయిన శంకరుని సంగతి నీకు తెలియనిదా? 
ఆయనపై కోపముంచుకొనుట నీవంటి లోక జ్ఞునకు తగదు. నేను 


16 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఎప్పుడు శై కెలాసమున శకేగిననూ నిన్ను గురించి ఎంతగానో (పళ్నిం 
చును. *నాయనా, నారదా! మ మన్మథుడు నాకంటికి మరల కనిపించుట 
లేను. వాడెుఎుల నున్నాడు? వాని కోపము తగ్గినదా?' అని, 


; చాలులే స్వామీ! మళీ ఆయన కంట బడమందువా! ఈ జన్మ కిక వద్దు. 


వ; మదనా! ఈ విషయమును సావధానముగా వినుము. మంథర పర్వత 


మును కవ్యముగాను వాసుకి యను సర్పమును తాడుగాను చేసి దేవతలు, 
రాక్షసులు శీరసాగరమును మధించుచుండిగి. ఆందుండి పుట్టిన హాలా 
హలము లోకములను కాల్చుటకు సంసిద్ధ్దమయ్యెను. అప్పుడు భయ 
(ఖాంతులై న దేవదానవులు పరువులె త్రిరి. మీ నాన్న మంథర పర్వతము 
వడిపోకుండా కచ్చపరూపమె త్తి మోయుచుండెను. అట్టి తరి ఆయన 
పరమశివుని తలంచెను. ఆంతట శివుడు ఆ హాలాహలమును (మింగి, 
తనలో నున్న లోకములు భస్మము కాకుండుటకై దానిని కంఠగతము 
గావించుకొనెను. ఆ హాలాహలము వలన పుట్టిన యుష్టమువలన శివునకు 
పాణము పోవునంత పని యయ్యెను. అంత శీ మహావిష్ణువు “సురగంగ 
యుద్భవమై (పళాంతముగా [పవహించుగాత' యని పఠత్కెను. అట్టుద్భవ 
మైన గంగను శిరముపై ధరించిన ఈశ్వరునకు పోయిన | పాణము తిరిగి 
వచ్చినట్టయ్యెను. ఈ విధముగా శివకేశవులు సకల లోక కళ్యాణము 
కొరకు ఒకరి కొకరు సహాయ మొనర్చుకొనువారు. శివుని కేక ష్టము వచ్చి 
నను విష్ణువు చూచి యూరకుండ లేడు. విష్ణువుకే కష్టము వచ్చినను 
శివుని పనియు నంతే. వారి అన్యోన్య ఆశయమును అవగాహనను 
చూచియే మహర్షులు గివుడే విష్ణవనియూ, విష్ణువే శివుడనియూ ధ్యానించు 
చున్నారు. అందువలన శివుని నిందించిన విష్ణువును నిందించినంతయే. 


మన్మథా! మరియొక సంగతి. 


' "ఆ ఈశ్వరుని కోపం వలన జరిగిన ఆ ఘటన వలననే, వారికి 


' కన్నవిడ్డులు లేక చెరపుడు బిడ్డలను పెంచుకొనుచున్నారు. గతమును 
వడలి పెట్టుము, [వకృతమునకు రమ్ము. స ప్రగిరులపె వెలసి నిత్య కళ్యా 
శీల స సజు వచ్చతోరణముగా విరాజిల్లు స్వామికి (బహ్మోత్సవములు జరుగు 
ఖని ున్నవట.. నురోజెందరో ఆచటికి ముందుగానే పరుగులె త్తిరి నేను ఆ 





ఢీ విశ్యకళ్యాణ భాగవతము 1? 


సమయమున కచటకు వెళ్ళవచ్చునులే అని తాత్సారము చేసితిని, ఇక 
నన్నాపకు మన్మ థా! నా మనస్సు (శీ వెంక టేశ్వరుని పద్మావతిని 
దర్శింప తహ తహలాడుచున్నది. 


మ : ఆగవయ్యా మహాత్మా! వింటివా ఆవేదనాదములను? మీ నాన్న పల్కిన 
నాలుగు వేదములను పుక్కిట పట్టిన భూసురులు స్వస్తి వచనంబులు 
పల్కు_చున్నారు. ఆలకించితివా ఆ విపంచికా రవములను? అచ్చట మీ 
మాతృ స్వరూపులైన విద్వాంసులు వీణ వాయించుచున్నారు. వినుమా 
మృదంగ ధ్వనులను, ఆ వేణు రవములను, ఆ గజ్జల గలగలలను. 
అచ్చట దేవేంద లోకముననున్న అప్పరన్త్రీలగు రంభా, ఊర్వశీ, మేనక 
మొదలై నవారలను తలదన్నగల నర్తకీ మణులు నాట్యము చెయు 
చున్నారు, అచట నెన్నోరకముల వేడుకలు జరుగుచున్నవి. ఎవ్వరికేది 
కావలయునన్న ఆ సథ శే వళ్ళ వచ్చును. ఈనాడు రాయల యాస్థానమౌ 
భువన విజయమున సాహిత్య గోష్టి జరుగనున్నది. అందు మహా విద్యాం 
సులు, అఘటనా ఘటనా సమర్థులు, సమయస్పూ రి _పజ్ఞాధురీణులు, 
శారదా మూర్తులు అయిన ఆష్ట దిగ్గజములు అవధానము చేయబోవుచు 
న్నారు. వారి కవితా వశ్రియలోని వై విధ్యము చూచి యానందించ 
వలసినదే! 


నా : వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన _మహాకవుల _ కవితలు విన్న 
నాకు ఇందంత విశేష మేమియు కన్పించుట లేదు. 


మ : అదేమి అటులందువు? నిన్నాక ముఖ్య పాతగా జేసి తిమ్మనయను కవి 
పారిజాతాపహరణమను కావ్యమున (వా నెను. ఆందు సత్యభామ 
శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నినది. అయిననూ ఆ పరమాత్మ, ఆ 
సరసుడు 'నా శరీరం తగిలి నీకాలు నొచ్చిందా? సత్యా! అన్నాడు. 
తిమ్మన వరించిన శృంగారము కన్నుల పండువుగా నున్నది. 


నా : ఇదంతయు నేకావించిన గోలయేలే. ఒకప్పుడు మీ నాన్నగారిని సంద 
ర్మింం పాల సమ్ముదమున కేగితిని ఆయ న న్నిదించుచుండెను. మీ యమ్మ 


SVB.2 


శీ విశ్వక కళ్యాణ భాగవతము 


గారు ఆయన పాదముల బట్టుచుండెను. “ఏమమ్మా! ఆడు వారి గతి 
భర్త పాదముల చెంత పడియుండుట యేనా?” అని అడిగితిని. అది 
ఆమెకు బాధ కలిగించెను. అట్టి సమయమున మేల్కొ_నిన శ్రీమహా 
విష్ణువు, నేనన్నమాటలు విన్నాడేమో “నారదా! కయ్యములు బెట్టకుము. 
స్త్రీలు పురుషులు అన్ని విషయములందునూ సమానులే. ఆవసరమును 
బట్టి అప్యాయతతో నానందము కొరకు చెరియొక పనిచేసి జీవింతురు' 
అని ఉపన్యనించెను. ఆంత నేను “మగవారు తన్నినను స్రీలు ఊరకొను 
చున్నారు. ఆడువారు తన్నిన మగవారు ఊరకొనెదరా? స్వామీ!' అని 
(వళ్నించితిని. అంత స్వామి “అవసరమునకు అన్యోన్య దాంపత్యమునకు 
ఆదియూ చేయవలసి వచ్చును' అనిరి. అటులనే కావచ్చునేమోయని 
అటనుండి సెలవు తీసికొంటిని. ద్వాపరయుగమున స్వామివారు కృష్ణావ 
తార మె త్రినపురు లక్షీ స్వరూపిణియైన రుక్ష్మిణీదేవికీ నాకునూ ఆ విష 
యము జ్ఞ ప్రీకున్నది. పరమాత్మను పట్టి చూడవలయునని ఒక ఆట 
ఆడితిమి. ఆ నాటకము మేము చేసిన పనే. కానీ పరమాత్మయే నెగ్గెను. 
సత్యభామ ఎవరో తెలుసునా? ఆదిశేషుని అవతారము, “పతి నిత్యము 
స్వామి నాపై పవళించుచున్నాడు. అయన యొడిలో నేను పరుండు 
భాగ మెట్టు కల్లు'నని తలంచి విష్ణువును కోరెను. ఆయన అను గహ మున 
శెషడే సత్యభామగా జనియించెను. 


* నీకు తెలియని సంగతి, నీవు వేలుబెట్టని చోటులేదు గదా? 


: అవును మన్మథా! ఏమి చేయమందువు? మా యింట నించుకేనియు 
(పళాంతత లేదు. మా నాన్న శావ్యముగా వేదబుక్కులు వల్రించుకొనుచూ 

* _ తణమునకొక బొమ్మను సృష్టించి (పాణమును బోయుచుండును, 
“మా యమ్మ శాస్త్ర విషయములను చర్చించుకొనుచూ, సంగీత సాహిత్య 

. ములతో పినోదించుచూ ' (వతి బొమ్మకునూ మనస్సును సంతరించును. 
మా' నాన్న రూపురేఖలు అందచందములు ఇచ్చిన మనిషికి మాయమ్మ 
మట్టిజుట్ల నిచ్చును. మాయమ్మ మహితమైన జ్ఞానమె సగిన మా నాన్న 

ము కట్టీ (పాణిని. అనాకారిగా చేసివై చి వాని తల్మవాత వ్యక్రముగా (వాయును. 
మా యమ్మా నాయనా ఉభయులు పండితులే! అయిననూ వారిద్దరికినీ 
ఏనాడునూ శృతి కలియదు. అందువలననే, ఎన్నడో అరుదుగా ఆంద 


శ్రీ 


విశ్వక భ్యాణ భాగవతము 10 


చందములు కలవాడు తెలివి తేటలున్నవాడు సృష్టింపబడుచున్నాడు. 
ఆ ఆలుమగలకు అన్యోన్యత లేకుండుట చేతనే లోకమున మా నాన్నకు 
పూజా పునస్కారములు లేకుండా పోయినవి. నాకు ఇంట |పశాంతత 
లేకనే ముల్లోక ములనూ తిరుగుచున్నాను. 


ఏ; అపుము స్వామీ, నీ పురాణము. ఇచ్చట జరుగబోవు కవితాగోష్టిలో 


రసాస్వాదన మొనర్చెదము రమ్ము. 


* ఏమి రసాస్వాదనో! పర్మబహ్మ [బహో్కోత్సవములు రేపు |పారంభ 


మగును. ఈ రా తికిచ్చటనే యుండిన కన్నుల పండువుగా నా యుత్స 
వములను చూడగలనో లేదో అనుసందియము కలుగుచున్నది. 


; నీకెందుకు, ఆ ఏర్పాటు నేజేయింతును గదా! రేపు నేను కూడా వత్తును. 


ఈ ర్యాతికిచట భువన విజయమున అష్టదిగ్గజముల అష్టా వధానమును 
తిలకించి పోదము రమ్ము. ఈ యష్టావధానమున కవులొనర్పబోవు 
వర్ణనలు, ఆశుకవితలు అమోఘము. ఇందొక కవి యక్షరముల నిషషే 
ధించుచుండ మరియొక కవి రసవత్తరముగా వద్యము చెప్పుట గణ 
సీయము. దత్తమైన పదములను, న్య స్తమైన అక్షరములను ఉంచి 
సులువుగా మనోహరముగా కవులు పద్యములు చెప్పుదురు వారి కవితా 
వైచితి చూడవలసినదే! అది ఆది శేషునికై నను అబ్బురమనియే అని 
పించును. రాయలవారిచ్చు సమస్యలను కవిరాజులు రమణీయముగా 
మృదుమధుర ముగా పూరింతురు. అచ్చటి కవుల పురాణ పఠనా వైచ్చితి 
వీనులకు విందొనగూర్చును హాస్యరస భరితము, పాండిత్య[పకర్షా నిక 
షోపలము, తర్కోపతర్క- సందిగ్గము అయిన అసందర్భ |పసంగము 
విని యానందించవలసినదే. దేవతలు రాక్షసులు సముదమును 
మధించగా జనించిన యమృతమును మా నాన్నగారు సకల దెవతలకూ 
పంచి యిచ్చిరట! అట్టి యమృతము మనకు దొరకుట కష్టమగుచున్నది 
గదా! అందువలన ఈనాడు జగన్మోహనముగా శ్రీ కృష్ణ రాజేం|దుని 
సభా మండవమున జరుగు నవధానమందు సావధానముగా కవితా 
మృతమును గోలుదము రమ్ము. మనకన్నా ముందుగానే |బహ్మో 
తృవమునకు వచ్చిన దేవతలందరూ అచ్చట పోగు గా వచ్చును, త్వరగా 
పోదము, రమ్ము. 


(ఇరువురూ నిష్క9మింతురు. తెర పడును.) 


20 


శీ విశ్యకళ్యాణ భాగవతము 
రెండవ రంగము 


( తెరలోనుండి వినిపించును. ) 


శ్రీమన్మ హా రాజాధి రాజ, రాజ పర మేశ్వర, సర్వ సర్వం 
సహా చక్రనిర్యహణ దురీణ శీశ, దుర్గాన చేశ, సాహితీ సమరాంగణ 
సార్వభౌమ, ఆంధ గీర్వాణ కవిబహ్మ, ఆంధభోజ, అఖిల దిగ్యా ప్త 
యశశ్చంద చందికా విభాజ, అరివీర భయంకర చండమారాండ, 
మూరురాయరగండ, నరస నాయక పుత, లోకతయ స్తోత, వీర 
రసావతార, దానగుణ గణ గంభీర కల్ప దుమాకార శ్రీకృష్ణ దేవరాయ 
మహారాజులకు బహుపరాక్‌ బహుపరాక్‌ బహుపరాక్‌! 


( తెర తీయుదురు ) 


( రంగస్థలము రాయల కొల్యు భువన విజయము. మధ్య వేంక 
'టేశ్వర స్వామి నిలువెత్తు విగహము లేక వర్ణచి త్రము. ఎడమ (పక్కన 
వరుసగా రాయలు, పెద్దన, ధూర్జటి, రామభ్యదుడు, సూరన, కుడీ 
(పక్క తిమ్మరుసు, నంది తిమ్మన, భట్టుమూర్రి మల్లన, రామలింగకవి 
ఆసీనులయి యుందురు. ) 


తి; మహారాజులకు ఆశీస్సులు; కవి వతంసులకు దండ నాయ 
కులకు, పౌరులకు, రసజ్ఞులకు, సభాసదులకు, ఆబాల గోపాలమునకు 
స్వాగతము సుస్వాగతము. 


మన కవులు |పబంధ రచనతో నూతన యుగము సృష్టించిరనుట 
నిర్వివాదాంశము. నవరస భరితము లైన అల్పసాని పెద్దన మనుచరి త, 
హరికథా సారము;ధూర్ణటి కాళహ_సీక్యర మాహాత్మ్యము, కాళ హ స్పీశ్వర 
శతకము; అయ్యలరాజు రామభ|దుని రామాభ్యుద యము; పింగళి సూరన 
కళాపూర్ణోదయము, రాఘవ పాండవీయము, (పభావతీ _పద్యుమ్నము; 
నంది తిమ్మన పారిజాతాపహరణము, వాణీ విలాసము; భట్టుమూలర్రి వసు 
చర్మిత, హరిశ్చంద నలో పాఖ్యానము; మాదయగారి మల్దన రాజ శేఖర 
చర్మిత; తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, ఉద్భృుటారాధ్య 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 21 


బీ 


చరిత _ ఇవన్నియు జగద్విఖ్యాతములు;కారదా సతీ కంఠసీమ నలంక 
రించిన రత్నమణిమయ సువర్జ్ణహార ములు, 


మహారాజు శ్రీకృష్ణదేవరాయలు నిండు యవ్యనము నెలకొనక 
మున్నే రచించిన మదాలస చరిత, సత్యా వధూ పీణనం, జాంబవతీ 
పరిణయం, సకల కథా సార సంగహము, జ్ఞాన చింతామణి,రసమంజరి 
యను సంస్కృత కావ్యములు రాయల వైదుష్యమును కళాపిపాసను 
చాటుచున్నవి. మన రాజు తెనుగున |వాసిన ఆము క్రమాల్యద వారికి మన 
దేశము పైన, మన భాష పైనను,మనపైనను గల అపారమైన మక్కువను 
చాటుచున్నవి అక్షరములు రానివారు పదముల విలువ తెలియని వారు 
ఈ దేశమున నుండరాదని రాయలవారి అభ్యర్థనము, శిరోధార్య 
శాసనము. 


ఇయ్యది మనకు పర్వదినము. ఈనాడు మన ఆస్థానమున నున్న 
ఈ ఎనిమిది మంది మహాకవులు అష్టావధానము గావింతురు. 
ఒక్కాక్కరూ (పత్యేక ముగా చేయుట నిదివరకు మీరు ఎన్నియో 
మారులు చూచియున్నారు. ఈనాడ ట్టుగాక ఎనిమిది మందియు కలసి 
ఎనిమిది యష్టావధానముల నొనరింతురు. చూచి ఆనందింప మిమ్ముల 
నందరనూ కోరుచున్నాను ఈ సభ విశ్వకళ్యాణకరమై విలసిల్ల భగవం 
తుని |పార్థించుచున్నాను. [ప్రారంభించండి పెద్దన కవీందా! 


: కృష్ణరాయా! 


కన్నులు కల్వలై ఎసగ కంఠము కంబుకమున్‌ హసీంప మేల్‌ 
పున్నమి చందమామ సరిపోలెడు మోమలరార |పేమతోన్‌ 
వెన్నుని వక్షమందు కడు వేడుకతో విలసిల్లు లక్ష్మియా 
యన్నుల మిన్న కృష్ణ వసుధాధిపు నిచ్చలు కాచు గావుతన్‌. 

కన్నులు కలువల వలె, కంఠము శంఖమున కన్న మిన్నగా, 
ముఖము పూర్ణిమ నాటి చంద బింబము వలె ఒప్పొరుచు విష్ణువు వక్ష 
స్థలంలో ఉండే లక్ష్మీ దేవి, స్రీ లల్లో కెల్లా (పశ స్తమైన తల్లి, కృష్ణ 
రాయలను ఎల్లప్పుడూ రక్షించుగాత , 


22 


లీ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


: (మల్రనతో) ఇచ్చితిరి గదా రాయలవారు గండ పెండేరము. ఇంకనూ 
య 


ఏమ కావలయునో పెద్దన కవీందులకు! లక్ష్మీ దేవి స్తవముతో రాగములు 
తీయుచున్నారు. 


(గంవీరముగా) రాయల వారి పరిపాలనలో రాజ్యమున ధర్మము నాల్లు 
పాదములతో కామరేనువై నడచుచున్నది. కర్షకుల గ్రమతో బంగారము 
అన్ని భూములలోను పండుచున్నది. రాయలవారు రసహృదయులు. 
నాకేమిచ్చినను ఇవ్వవచ్చును. 


: (ప్రభూ! వినండి. 


మృదు మధురంబుగా సుధ యమేయముగా కురియంగ శారదా 
సదమల మూ ర్దీగ్మాతమున |శావ్యముగా నవరాగ మాలికా 

పదముల పాడుచున్‌ తన విపంచి పయిన్‌ పలికించుచున్‌ నవా 
భ్యుదయము కృష్ణరాయ నరపుంగవ సీకని పల్కుగావుతన్‌! 


ఓ నర శేష్ణుడైన కృష్ణరాయా! మృదువుగా మధురముగా అమృ 
తమువలె గ్మ్యాతమున [శావ్యముగా నూతనమైన రాగములతో కూడు ' 
కొన్న పాటలను పాడుచూ, వాటిని వీణపయి పలికించుచూ ఉండు 
స్వచ్చమైన రూపముగల సరస్వతీదేవి నీకు శభోదయము అని పలుకు 
గాత, 


: సంగీతాన్ని సాహిత్యాన్ని మేళవించి భట్టుమూర్తి కవి పసందుగా 


చెప్పారు. నా పద్యాన్ని వినండి మహారాజా! 


ఒక చెలి మోవి తేనెగొనె యొక్కతె చెక్కిలి ముద్దు గొంచు వే 
రొక జవరాలి కౌగిట సుఖోన్నతి బొందుచు హాయి వోయిగా 
సకల చరాచర పతతి సంతస మందగ వేణువూదు సాం 

మి కమలలోచనుండు నిను మిన్నగ గాచుత కృష్ణ భూవరా! 


ఓ కృష్ణరాయా! ఒక చెలిని పెదవులమీద, ఒక చెలిని చెక్కిలి 
మీద ముద్దు పెట్టుకొనుచూ, మరొక చెలిని కౌగిలించుకొనుచూ సుఖాన్ని 
పొందుతూ, (పకృతి అంతా పులకించేటట్లు వేణుగానం చేసే కృష్ణ పర 
మాత్మ నిన్ను రక్షించు గాత, స 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 23 


మా : తిమ్మన కవిగారు మనోహరంగా తమ సహజమైన ముద్దు పల్కులతోనే 


నం : 


చెప్పారు. 

ఎదుటి వారి కవితలో నున్న రసమయ భావాన్ని సహృదయతతో ఒప్పు 
కొనుటంలో నాకన్నా మీరు మిన్న అని ఏనాడో అంగీకరించాను. మల్పన 
కవి నా మాటను కాదనరనుకుంటాను. 


: చిన్న వాడను. షీ మాటను దాటగలనా?.... నా పద్యాన్ని వినండి (వభూ! 


తన మేనన్‌ సగపాలు గౌరి సతికిన్‌ తాదాత్మ్యతన్నిచ్చి గం 
గను శీర్షమ్మున (బేమ దాల్చి సుర రక్షా దీక్షతన్‌ కిల్చిష 
మ్మును కంఠాన భరించి సంతతము సమ్మోదమ్ముతో నొప్పుపా 
వనుడిశుండు శుభాల మీకిడుత దేవా కృష్ణరాయాధిపా! 

ఓ కృష్ణరాయా! తన శరీరంలో సగభాగాన్ని పరవశంతో 
పార్వతీదేవికిచ్చి, పేమతో గంగను శిరముపై ధరించి, దేవతలను రక్షిం 
చుట కొరకు విషాన్ని కంఠంలో భరించి ఎల్లప్పుడూ సంతోషంతో ఉండే 
టటువంటి పవి తమైన వాడైన ఈశ్వరుడు మీకు శుభాల నిచ్చుగాత | 


; పరమేశ్వరుని భవ్యముగా గోరితిరి. ఆయనే నిజముగా లోక కళ్యాణము 


కోరువాడు. |పభూ! అఆవధరించండి. 
సురుడసురుడనియు చూడక శంకరా 


_ పాహీయనంగనే పలుకువాడు 


కులమత భేదాల తలపులో నెన్నక 
కరుణతో నర్జుల గాచువాడు 

మాయయు మర్మమ్ము మదిలోన నుంచక 
పరతత్వ రూపుడై పరగువాడు 
అభిలాండకోటి |బహ్మాండమ్ము నందున 
నటియింప నేర్చిన నాట్యకాడు 


సకల జగములలోన విశ్వాస పాత 

మైన సర్వేశ్వరుండు మీ పెన కరుణ 
నలరి యిచ్చుత పత పాతాళ మీకు 
కృష్ణరాయ ధర్నితీంద కీర్రిసాంద! 


24 


కృ: 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఓ కృష్ణరాయ (వభూ! దేవతలు రాక్షసులు అని భేద బుద్దితో 
చూడక, పాహీ అనగానే పలికేవాడు, కులమత భేదాలను మనస్సులో 
'పెట్టుకొనక కరుణతో అడిగిన వారి కోర్కెలను తీర్చేవాడు, మాయా 
మర్మము మసస్సులో నుంచుకొననివాడు, ప్రపంచంలోనున్న బీవజాలములో 
నున్న దానికన్నా ఆతిరి కమైన రూపం కలవాడు, సకల జీవకోటియందు 
నాట్యం చేయ సమర్డుడైన నాట్యకాడు, సమస్త లోకములలో నమ్మదగిన 
వాడు, సర్వాన్ని తన ఆధీనంలో నుంచుకొన్న వాడైన ఈశ్వరుడు మీకు 
పుతులను పొతులను ఇచ్చుగాత. 


: ఈశ్వర భ క్రియే ము కికి సోపానమా ధూర్జటి కవీం్య దా! అయిన వినుడు. 


తాలి జననమ్ము నందు తన తోచిన యట్టుల జేసి బూదియై 
మలిభవమందు కోరి హిమ మందిర మందునబుట్టి యోర్చుతో 
తలకొని యీశుగొాల్బి సుకృతంబున నర్దశకీరమంది ని 

చ్చలు సుభియించు గౌరి నిను సాకుత కృష్ణ నరేంద చందమా! 


ఓ కృష్ణరాయ (పభూ! మొదటి జన్మలో సతీదేవి, భర్త వద్దం 
టున్నా వినకు ౦డా దక్షయజ్ఞానికి వెళ్ళి, అవమానాగ్నితో దగ్ధమై మడి 
దయై మరుసటి జన్మలో చల్తగా ఉండే మంచుకొండయైన హొమవంతుని 
యింటిలో పుట్టి, ఉమా వద్దు వద్దు అంటున్నా వినక పట్టుదలతో ఈశ్వ 
రుణ్జి కొలిచి “పూర్వజన్మ " సుకృతంతో ఆయనలోని" అర్థ శరీర మై 
ఎల్లప్పుడూ సుఖాన్ని పొందే పార్వతి మిమ్ములను తల్చివలె లాలించుగాత, 


* కథా కల్పనా చాతురీ ధురీణుడైన పింగళి సూరనకవి కమ్మగా తమ 
ముందొక కావ్యాన్నే ఉంచారు (ప్రభూ! 


ఈ యాస్థానమున _ పాండిత్యమున, కవిత్వమున నెవరు తక్కువ? 
ఆందరూ సరస్వతీ మూర్తులే! కవ్మిబహ్మలే! వ్వీ కవిత్వాన్ని వినిపించండి 
రామభ|ద కవీ! 


2 వినండి [ప్రభూ! 


భూసుత సిగ్గుతోడ తన పున్నెముపండె నటంచు చూడ ఏ 

మీ సురుడెవ్వరంచు మిథిలేశుడు బుద్ది దలంవ రావణు౦ 
డాశల నాడెవీడ సభయంతయు నద్భుతమంది చూడ నా 
ఈశుని విల్లు (దుంచు కమలేశుడు రాముడు మిమ్ము కాచుతన్‌. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 25 


టీ 


కృ 


సీత సిగ్గుతో తన అదృష్టం పండింది అని చూస్తున్నది. ఎవరి 
దేవతామూ ర్తి అని జనక మహారాజు ఆశ్చర్యపోతున్నాడు. రావణాసురుడు 
శీ మహావిష్ణువు ఆవిర్భవించాడు, నాపని అయిపోయినట్టుంది అని అను 
కున్నాడు. సభలోని రాజులందరూ ఏమీ అద్భుతము అని చూస్తున్నారు. 
అట్టి సమయంలో శివధనస్సును భంగం చేసే శ్రీరామచందుడు మిమ్ము 
లను రశించుగాత. 


: రామభ్యదకవీ! ఈ పద్యము మీ రామాభ్యుదయం అనే కావ్యంలోనిది 


కాదుగదా! 


* కాదయ్యా మహాపభో రామలింగకవీ! అనుమానం ముందుబుట్టి తరువాత 


మీరు పుట్టారు. ఆ తరువాత హాస్యం పుట్టింది. ఇది నా కావ్యం రామా 
భ్యుదయంలోనిది కాకపోయినా రాముని అభ్యుదయాన్నే చెబుతుంది. 


3 మహాపభూ! మనసుంచి నా పద్యాన్ని వినండి. 


"పెలుచన్‌ వారిద పంక్తి గూర్చి జగముల్‌ భీతిల్ల నాఖండలుం 
డిలపై పోసెడు గావ వర్షమునకున్‌ హేలాగతిన్‌ వేలితో 
నలగోవర్టన మెత్తి గోపకులమున్‌ హర్షాన రక్షించు నా 
జలజాక్షుండిల నేల మీ కొసగుతన్‌ శౌర్యంబు రాయా[గణిీ. 

రీ కృష్ణరాయ్మపభూ! ఆగహంతో ఇం దుడు మేఘాలను పోగు 
జేసి రాళ్ళవర్షము కురిపిస్తూ ఉండగా, అవలీలగా (వేలితో గోవర్ధన 
పర్వతాన్ని ఎత్తి గోపకులాన్ని రక్షించే ఆ కృష్ణ వరమాత్మ ఈ సమస్త 
ధరాతలాన్ని పరిపాలించటానికి కావలసిన శౌర్యాన్ని మీ కిచ్చుగాత. 


: ఆంత భారాన్ని మోస్తున్న ఆ పరమాత్మ పయిననే ఈ భారాన్ని కూడా 


“పెడుతున్నావా, రామలింగకవీ? 


; ఏ భారాన్ని మొయ్యకుండా గాలికి తిరిగేవాడు ఏమిస్తాడు ధూర్జటి 


క వీందా? 


: మీకిద్దరికి ఒక్క- కణం (పళాంతంగా ఉండ బుద్ది కాదు గదా! 
ఎ; మహా కవులారా! మహదానందంగా కవిత్వం చెప్పారు. ఇక అవధాన 


ముఖ్యాంశాలలోనికి వద్దాము. 


26 


ey 


కృ 


శ్రీ విశ్వకక్యాణ భాగవతము 


తనర నిషేధాషరి మీ 

ఘనతర పాండిత్య శ క్తి కవితాయక్తుల్‌ 
"'పెనగొన సేయుడి సభికులు 

విని సంతసమంద నో కవీశ్వరులారా! 


2 పెద్దన కవీందా! శకుంతలను చూచిన దుష్యంతుని హృదయంలో 


కలిగె భావాలను సుందరంగా ఒక పద్యంలో చెప్పండి. ఆ పద్యంలో 
కచటతప, గజడదబ అను పది అక్షరాలూ ఉండరాదు 


* మహారాజా! విగండి. 


సుర భామిని మణియో భువి 

వరలు వనశ్రీయొ సూనవల్లరియో ఈ 
సరసీరుహ నయన ననున్‌ 

మరుశరముల సేయు మనసు మరిమరి నొవ్యన్‌. 


* భటుమూరి కవి సపెదనగార్ని ఒక పటు పతి చూచారు. 
అ త టు ట్‌ లట 


ఏ; ఆయనకీ యుద్ధ మొక లెక్కా? సాహితీ సమర రంగంలో అందెవేసిన 


చెయ్యి కాబట్టే అందుకున్నారు గండ పెండేరాన్ని. పెద్దన వంటి సత్క 
వులు పృధ్విలో లేరని మీరరుంగరా? 


; నేను భట్టుమూర్తిని (వభూ! నేను భట్టుమూ ర్తిని. పొగ డలు మా సౌమ్ము. 


మీరు విపరీతంగా పెదన క విగార్ని పొగిడేస్తున్నారు. 
0 ఆ 


: భట్టుమూర్తి కవీ! ఇందునిచే నియు క్రయయిన మేనక ధీరచిత్తుడైన విశ్వా 


మిితుని గెలువలేని స్థితిలో పడిన హృదయాంతర్గత వెదనను సుకుమా 
రంగా ఒక పద్యంలో వివరించండి. ఈ వద్యంలో కచటతప అనే 
అక్షరాలు ఉండకూడదు. 


* సుధవెలువార నాహొయలు సోయగముల్‌ వెలిజిమ్మి రాగముల్‌ 


మధురముగా వినన్నుడివి మారుని మాయల నాడి వేడియా 
ఆధర సుధారసంబు గొనుమా యని యీ మునిడాయ నన్లనన్‌ 
బధిరుడు లేవడేమి యని భామిని నెవ్వగనందు నెమ్మ దిన్‌, 


ఢీ విశ్వకళ్యాణ భాగవతము 27 


త్రి 


కృ 


నం : 


GJ 


: కృష్ణరాయా! మేనకా విశ్వామితుల కే గదా శకుంతల పుట్టింది? పెద్దన 


రు విశ్వామ్మితుణ్ణి ధీరచిత్తుడు, ధీరచిత్తుడు అంటారేమిటి? 


: ఆ క్షణం వరకు అప్పాజీ! 
తిమ్మన కవీశా! శివుడు తాండవం చేస్తుండగా ఆయనలో అర్దభాగమైన 


పార్వతి స్థితి, శిరస్సు మీదనున్న గంగ చంద రేఖల పరిస్టితి రస 
మయంగా ఒక పద్యంలో చెప్పండి ఇందులో తథదథన అనే అక్షరాలు 
ఉండకూడదు. 

సంసార భారాన్నంతా శివుడి మీదే పెట్టి ఆయన నాట్యం చేస్తుండంగా 
నన్ను వర్షించమంటారా? అలాగే వినండి. 


కరంబు సంభమమ్మె సంగ గంగ పొంగు చెల్వుగా 
శిరంబు'పై హిమాంశు వాడు చెల్వ గౌరి లీలగా 
హరాహరాయటంచు లాస్యమాడు | పేమమీరగా 
మరుండు డాగి డాగి చూచు మాహరుండాడగా 


ఏం ఆనందంగా ఉందా, ధూర్జటి కపీగునో (వళ్న వినండి 


నారదుడు నందగోకులంలో కృష్ణుని అష్ట భార్యల యిండ్లను, 
పదహారు వేల గోపికల యిండ్లనూ తిరిగి (పతి తరహా శ్రీకృష్ణునిచూచి 
వేసారి పొందే రసానుభూతిని “తమరు ఒక పద్యంలో చెప్పండి. “ఇందులో 
ప, న, ఐబ, భ, మ అనే అక్షరాలు ఉండకూడదు. 


ఏ ఈ పద్యంతో ధూర్జటి కని ఇల్లిల్లూ గిరగిరా తిరుగుతారు. 
* నాకూ తెలుసులేవయ్యా రామలింగ కవి ఎక్కడబడితే అక్కడే 


ఉంటాడని, (పభూ! పద్యం వినండి. 


సీయర్జాంగుల యిండ్లకున్‌ జనితి నన్నింటన్‌ నినున్‌ గాంచితిన్‌ 
క కాచెను కాళ్ళు చూతును సరే కాసీయటంచున్‌ వెసన్‌ 
డాయన్నేగితి గొల్లయిండ్లకచటన్‌ దర్శించితిన్‌గాదె యో 
హోయంచున్‌ నొకయింతి కొక్క నిగ నీవున్న ట్టి తీరున్‌ హరీ! 


వ మల్చన కవీ! రాముని అరణ్యానికి పంపేటప్పుడు కౌసల్యలో కలిగే మనో 


వేదననూ స్పురింవజేస్తూ ఒక పద్యం చెప్పండి. దానిభో యరలవ అన్నే 
ఇక్షరా లుండరాదు,. 


నం 


ఢీ విశ్వక క్యాణ భాగవతము 


మా: ఈ (పశ్న నాకేం నచ్చలేదు (పభూ! తినేది శ్రీకృష్ణుల వారి సౌమ్ము, 


చేసేది రాముల వారి (వస్తావన. ఇదినా మనస్సుకేం బాగాలేదు. 


ఆ యిద్దరు ఒక టే లేవయ్యా, కేవలం అవతార భేదమే. 


; వినండయితే చెబుతాను. 


అనఘ నిను కాన కేగన్‌ 

పనిచెనె కైకమ్మ నాదు పాపమ్మిది నే 

మన నిను గనకుండగ నీ 

జనకున కిది సమ్మతంబె సత్యము చెపుమా? 


రామభ|ద కవీ! ఇక నా|పశ్న వినండి, (దౌపదికి కౌరవ సభలో 
జరిగిన భంగపాటును జూచిన భీముడి ముఖంలో పస్సుటమయ్యే 
భావాలు ఎలా ఉంటాయో ఒక పద్యంలో చెప్పండి. ఇందులో శష సహ 
అనే అక్షరాలుండరాదు. 


రాజశేఖర చరితలో ఒక పెండ్లిని రసవ త్తరంగా వర్ణించిన నీకు 
శృంగారం. పే మోజు హోయిందేమిటి? వీర రసస్పోరకంగా పద్యం చెప్ప 
మంటున్నావు. ఆయితే వినండి. 

కట కట యొక్కరైన నిది కర్టము కాదని పల్కారేమి దు 

ర్శటన యటించు నెంచరు తిరంబుగ నిల్తురిదేమి రాజ్యమా 
ఆటవియయంచునెంచు తనయాత్మ విచారముచేయు నార్భటిన్‌ 

పటపట పన్నులన్‌ గొరుకు వాయుజుడాకొలువందు కుందుచున్‌. 


* కథా కల్పనా చాతురీ ధురీణుడైన సూరన కవిగారే చెప్పాలి ఈ విష 


యంపై ఒక పద్యము. 

ఒక శివ భక్తుడైన కవి శివర్మాతి రోజున కాళహస్తి వెళుతున్నానని 
యింటి వద్ద చెప్పి ఒక వేశ్య యింటికి జాగరణ చెయ్యటానికి వెళ్ళాడు, 
ఆమె కూడా శివ భక్తురాలు కావటంతో అతనిని యింట్లోకి రానివ్వ 
లేదు. ఇంటికి తిరిగి వెళ్ళటానికి యిష్టంలేక ఆ సాని దాని వాకిటి అరుగు 
మీద తిష్టవేసి, ఎప్పటికైనా తలుపు తీయక పోతుందా అనే ఆశతో 
ఆ కవి తెల్పవారేటప్పటికే ఒక శతకం చెప్పాడు, ఆయన పధ్యాలు ఇంటిలో 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 29 


౬0 


నుండీ వింటున్న ఆ సానిది గృవింతర్భాగంలోనే తెల్లవార్లూ నాట్యం 
చేసింది. ఆ మువ్వల సవ్వడులు, ఆ కవి గొంతుక విన్న గ స్తీవాండ్లు 
ఆ శతకాన్ని |వాసుకొచ్చి రాజుగారికి సమర్పించారు. అప్పుడా రాజుగారు 
ఆ కవి సంగతి తెలిసికొని ఏం చేస్తారో ఊహించి ఒక పద్యం చెప్పండి. 
ఇందు శషభిషలు ఉండకూడదు. 


: వభూ! రామలింగకవి ఏదో అనవసఠరమయిన వ్య క్రిగత (పసంగం 


చేస్తునట్లున్నారు, వారించండి. 
శా అ 


; నేను అనవసర ప్రసంగం చేయటంలేదు [పభూ! రసమయ [ప్రసంగం 


చేస్తున్నాను. సూరన కవీందా! ఆ సంగతి వదిలేద్దాం. మరో సంగతి పె 
చెప్పండి. హజార రామస్వామి ఆలయ మండపంలో కొత్తగా శిల్పులు 
శిల్పాలు చెక్కారు. ఒక కవిగారు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక 
శిల్పము ఆయన కంటబడింది. ఆయనకా శిల్పము ఒక అప్సర స్రీలాగా 
కనిపించింది. అంత నా కవి రామ రామా ఆని కన్నులు మూసికొని 
ఆలయ మండపంలో నుండీ వెలుపలికి రావటానికి [వయత్నించారు. 
వస్తూ వస్తూ కనులు మూసుకొన్న కవి మరొక శిల్పాన్ని డికొన్నారు. 
అది శిల్పంకాదు, ఆమే తనను వెన్నంటుతున్నది అనే [భమలోనున్న ఆ 
కవి “ఓసి నీ శృంగారం మూడ, ఎటు బోయినా నన్ను వదలి పెప్టేటట్లు 
లేవే!” అని అన్నారు. ఆది నాకొక మయ సభలా కనిపించింది. సూరన 
కవీ! ఆ కవిగారి ధీర చిత్తాన్ని వర్షించండి, 


; రామలింగ కవీ! సూరన కవిగారికి (ప్రశ్న నేనిసాను. నిషిదాక్షరి మీరు 
బా ది 


చేయండి. సూరన కవీ! వినండి. మయ సభలో దుర్యోధనుడు కాలు 
జారి నేలమీద పడ్డాడు. అతణ్ణి చూచి దౌపది నవ్వింది. అప్పుడు దుర్యో 
ధనునకు అచ్చట నున్న శిలా ఫలకాల్లో వేల వేల _దౌపది రూపాలు కని 
పించాయి. అప్పుడు దుర్యోధనుని మనస్థితి ఒక పద్యంలో చెప్పండి. 


ఈ పద్యంలో చజ టడ తద అనే అక్షరాలు ఉండరారు. 
: మీరుభయులు కలిని పింగళి సూరనగారిని మయ సభలో ెచేశార్పు 
టు 


|వభూ! 


కృ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


: కళావూర్ణోదయంలోనున్న కథ కంటే మయ సభ గొప్పదా, భట్టుమూర్తి 


క వీ! 


: కృష్ణరాయా! కళాపూర్ణోదయంలోని పద్యం చదువుతూ ఉంటే కథ 


ఆర్థమైనపే ఉంటుంది. ఆక్వాసం ఆంతమయ్యేటప్పటికి ఆదేమిటో తెలియ 
కుండా పోతుంది. 


; అందుకే లెండి ఆ కావ్యం మళ్లీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. 
; పద్యము వినండి పభూ! 


సీరము నేల కన్లానగ నేరక నేను విరాన నీ సభన్‌ 

కోరక కూలిపోవ గనియున్న పళాన ముఖాన కిల్చిష 
మ్మారగ వేల రూపముల హర్షము పెల్రైగయంగ నవ్వునే 
ఆరయ భర్త లేవురని యమ్మకు నారని పొంగు భూమిపై. 


: కిల్ఫిషము అంటే విషము. అంతేనా పింగళీ? 


జ అవునమాత్యా!... రామకృష్ట కవీ! నా (పశ్న వి వినండి. ష్‌ హత 


సీత వేషంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చింది. నిజమయిన సీత, మాయ 
సీత “నేను సీతను” అంటే 'నేను సీతను” అని తగువులాడుకుంటున్నా రు. 
అప్పుడు రాముడు ఆమెను చంపితే నీతో ఉంటాను, నిన్ను చంపితే 
ఆమెతో ఉంటాను అన్నాడు. వెంటనే మాయ సీత నిజమైన సీతను 
చంపబోయింది. అప్పుడు లక్ష్మణుడు మాయ సీత ముక్కు. కోళాడు. 
ఈ సన్నివేశాన్ని వివరిస్తూ ఒక పద్యం చెప్పండి. ఆ పద్యంలో గజడదబ 
ఉండరాదు. 


వ మళ్ళీ గజిబిజిగా మొదలు పెట్టావు, ఒక కావ్యం ఆ రకంగావాసీన 


తర్వాతైనా ఊరుకుంటావెమో ఆంటే ఊరుకోవు కదా! అవునులేఅలవా 
'దెక్క-డికి పోతుంది? వినండి (ప్రభూ | 


కనుమో రాఘవ నా ముఖమ్ము కనులన్‌ ఇ్మునాథ సీతమ్మనే 
ననియాస్త్రిలు వచింప ధ్మాతి పతిలో నాలోచనన్‌ సల్పియో వనితా 
నిన్‌ సమయింప నా మెసతియౌ వా యన్న భూప తినిన్‌ 

చెనకన్‌ రక్కసి బూన దాని ముకు కోనెన్‌ స్వామి సౌమితియే. 


శ్రీ విశ్వక ళ్యాణ భాగవతము 31 


ey 


కృ 


ఈ ఆల అల జ 
: కృష్ణరాయా ! ఆమవస నికి ఆని ప యోగించినందుకు నన్ను అల్లరి 


పెడుతుంటాడు కదా! రామలింగకవి ముక్కు ఇప్పుడు కో సేసాను. 
ఏమిటీ? చెనకన్‌ రక్కసి బూన దాని ముకు గో సెన్‌ స్వామి సౌమ్మితయే 
అనేనా నీవు చెప్పింది ? గట్టిగా ముక్కు కోళాడనిచెప్పలేవెం ? నసుగుతా 
వెందుకు ? 


* ఎంత రాక్షసీ ఆమినా పరాయి ఆడదాన్ని పట్టుకొని ముక్కు కొయ్యాలి 
ట్‌ 


గదా! అందుకోసం తేలికగా ముకు కోశాడు అనిచెప్పాను పెద్దన 
కవీందా ! 


: నిషిద్ధాక్షరి అద్భుతంగా చేశారు. 


చెలువుగ పదముల గూరిచి 

లలి నర్థము ధ్వనియు నెసగ రసమయ కవితన్‌ 
పలుకుడి న్యహెక్షరి మే 

ల్బి బశి యని పరవళాన (పజ మిము మెచ్చన్‌, 


: అయ్యా! పెద్దన కవిగారూ ! మొదటి పాదంలో మొదటిఅతరం క, 


రెండవ పాదంలో రెండవ అక్షరం మ, మూడవ పాదంలోచివర ఆక్షరం 
ర నాల్గవ పాదంలో చివరక్షరం ల వచ్చేటట్టు కాళిదాస మహాకవిని 
మన తెనాలి రామకృష్ణ కవిని ఒక పద్యంలో పోల్చి చెప్పండి. 


క మనీయంబుగ సంస్కృృతంబున కృతుల్‌ గావించి శ్రీకాళిదా 
సమలంబై న యశస్సు గాంచె నిల నాహా రామలింగండు లో 
కమమెచ్చన్‌ రచియించె తెన్గున జగత్క_క్యాణ మందిర్వురున్‌ 
సమమై యొప్పిరి కాళికాసతి కృపాసం పా ప్ర వాగీశులై. 


వ; ఆయన మిమ్మల్నెంత "హేళన చేస్తున్నా మీరు మాతం ఆయనను వలకీ 
౧ 


ఎకిగాస్తున్నారు. 


; రామలింగ కవి చేసేది హేళన కాదు భట్టుమూర్తి! అది హాస్యం. అతని 


పాండిత్యాన్ని వేరుగా, ఆతని హాస్యాన్ని వేరుగా, అతని మహోన్నత 
మైన వ్య క్రిత్యాన్ని వేరుగా చూడటంలోనే నాకానందముంది. 


; పెద్దనగారు నన్ను మునగ చెప్టెక్కి స్తున్నారు. పడితే ముందు పండ్లు 


విరిగితే నవ్వుదామని కోంక; నాకు తెలీదేమిటి? 


2 


నం : 


శ్రీ విశ్వక కళ్యాణ భాగవతము 


* నాయనా భట్టుమ్పూర్రి కవీ! ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో 


హత, చ, క అనే అక్షరాలు యతి స్థానంలో ఉండేటట్లు కరుణ 
రసంతో రామాయశణార్గంలో ఒక పద్యం చెప్పు, 


: పద్యం వినండి. 


బంగరు లేడి వెంటపడి |పాంగణమున్‌ విడనాడ నిన్ను నెం 
దుంగననేర్తు జానకి హతోస్మి యటంచును రక్కసుండ చ 
చ్చెంగద యట్టి రాక్షసులచేత బడన్నిక నీవు నాకుద 

క్క_ంగల దానవే యనుచు కన్నుల సీరిడె రాముడవ్యనిన్‌, 


న భట్టుమూ ర్తి గారి పద్యంలో రాముడేదో వెనకకు ముందుకు పోతున్న 


టుంది. 
య 


* అసలే పెండ్డాము కనిపించకుండా పోయింది. అరణ్యంలో నున్నాడు. 


డోలాయ మానమైన మనస్సు బాధతో భగ్గమంటున్నది. ఇంకేం చేసాడు? 
ఆయనేం కమ్మగా కళా పూర్జోటభయంలాంటి కావ్యం [(వాసుకుంటూో 
రాయలవారి కొల్వులో లేడుగదా! 


; అయ్యా, తిమ్మన కవిగారూ! ఒకటి, రెండు మూడు, నాలుగు పాదాలలో 


చిట్టచివర వ్య, యయ, ర అనే అక్షరాలుండేటట్టు భారతార్గంలో 
వాస సం స్ఫురిందేటట్టు ఒక పద్యం చెప్పండి. 

వినండి. 

రమ్ము బృహన్నలా! శరపరంపర నే గురిపింతు శతు వ్యూ 

హమ్ముల చీల్చి చెండెద మహ త్రరశళ కి రథాన నిల్చి య 


.శ్వమ్ముల నీవు దోలినను చాలును బాపురె యు త్రరుండె యిం 


కెమ్మెయి నిల్వనేర్తు మని యీ వసుధేశులు పారిపోవరే! 


నేను పద్యం చెప్పాను. అయ్యా ధూర్జటిగారు! తమరు పరుగె త్రి 
పోతారో, యుద్దం చేస్తారో? యిక మీ వంతు. నా|పశ్న వినండి, 
ఒకటి రెండు, హ్‌ నాలుగు పాదాలలో కమంగా మొట్ట మొదట్లో 
ఏక్ష్షవన అనే ఆక్షరాలు వచ్చేటట్టు భాగవతార్థంలో న పద్యం 
చెప్పండి. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 33 


దూ: 


వినండి. 


ఏరా కృష్ణ యిదేమి యాగడమురా యీరీతి వారిండ్లలో 

శ్షీరంబుల్‌ నవనీతముల్‌ దధుల నిస్సీ మెక్కగా జెల్లునా 
వారల్‌ స్నానము నేయువేళ తగునా వన్త్రంబులన్‌ దాదనే 
నేరీతిన్‌ మనుదాన తం్మడి నిజమా యీ వాదు చెప్పంగదే. 


ఏ; నంది తిమ్మ నగారు ధూర్ద టికి గిట్టని కృష్ణభక్తి తోటే దుంపతెంచుతున్నారు. 
* ధూర్జటి కృష్ణుడి విషయంలో లీసిపోడు లెండి. 

శీకాషుడి విషయంలోనా, తెనాలి రామకృష్ణుడి విషయంలోనా? 
(లోల స్ప 

* ఏది ఏ మైనా ఉన్నది కృష్ణరాయల కొల్వులో గదా! ఆయన యాస్థాన 


ముననుండి ఆయనను వర్ణించుట బాచిత్యమే కదా! 


* ఆనందంగా వినండి తిమ్మన కపి! 


దురమున నీశుడు నందర 

కరుణన్‌ రక్షింప లోక కళ్యాణమ్మున్‌ 
నెరపగ విష్ణువు కవితన్‌ 

సరసతతో క (బహ్మ సంతతం 


ఆయినా ఒక్క విషయం గమనించండి. ముఖ్యంగా ఆ ఈశ 
రతం వలనే లోకేశ్వరత్వం కలుగుతున్నది. | 
ళా 


మల్లన కవిగారూ! ఒకటి, మూడూ పాదలలో ఈ, ప అనేవి మొదటి 
అక్షరాలు, రెండు, నాలుగూ పాదాలలో చ, వ అనేవి చివరక్షరాలు 
అయ్యేటట్టు భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. 


ఏ వినండి. 


ఈ విధి కొల్వుకూటమున నిందరు పెద్దలు చూచుచుండగా 
కావర మెక్కి కౌరవులు కాంతను నన్ను వివస్త్ర చేయుచున్‌ 
పోవుచునున్నవారు పతి పుంగవులెల్లరు బొమ్మలైరి యో 
దేవిక నాకు దిక్కెవరు దీనను కావగ రావ మాధవా. 


SVB_3 


ప్ర 


కృ: 


శ్రీ విశ కళ్యాణ భాగవతము 


అయ్యా! రామభద కవిగారూ! ఓ, ప, చ, న అనేవి ఒకటి 
రెండు, మూడు, నాలుగు పాదాలలో వరుసగా మొదటి అక్షరాలుగా ఉంచి 
రామాయణార్భ్గంలో ఒక పద్యం చెప్పండి. 


* వినండి. 


ఓ కమలాయతాక్షి నిను నుల్హము నందున నమ్మలేక నే 
పోకడ బెట్టితంచు రఘు పుంగవు డయ్యె వచింపరాదె యా 


చాకలి వాడు పల్కెనని సాకును చెప్పగనేల లంకలో 
నే కనుగొంటి నగ్ని జొరవేయని పల్కినవాని రూపమున్‌. 


ఇదరూ కరుణరసంతో పే ఊల్లాన్ని వలపింప చేశారు. 
(a ర య 


* ఆ రసంతో నీరసం వచ్చి పల్ష్లవం వంటి హృదయం మల మలా మాడి 


పోతుంది (పభూ! ఆ కవిత్వం చెప్పేవాడికీ ఏడు పే వినేవాడికీ ఏడుపే. 


ఏ కాదు రామలింగా! ఆది హృదయాన్ని స్పందింప చేస్తుంది. మసిషిని 


మనిషిగా నిలువ బెడుతుంది. మనిషి మనుగడకు హాస్యం ఎంతవసరమో 
ఆలోచనా ఆంతే అవసరము. 


* ఏది ఏమైనా నాకు మాతం [బతికున్నంత కాలం నవ్విస్తూ, నవ్వుతూ 


ఉండాలనే ఉంది. వీలైతే చచ్చిన తర్వాత కూడా నవ్వాలనే ఉంది 
| పభూ! 


ఏ చచ్చిం తర్వాతేం నవ్వుతావు? నవ్వితే చచ్చేటప్పుడు పండ్రిగిలిచ్చి 


నవ్యవచ్చు. 


వ; ఆట్లా ఆనుకోవాక. నే చచ్చిం తర్వాత కూడా జనమంతా నా పేరు 


తలచుకుంటేనే నవ్వుతారు. ఆ విధంగా నేనూ సజీవంగానే ఉంటాను. 


ఆయ్యా పింగళివారూ! ర ,స,న, డ అనేవి చివరక్షరాలుగా 
మోహినీ అవతారమెత్తిన హరి హరునితోచె ప్పే మాటలను ఒక పద్యంలో 
చెప్పండి. 


* వినండి 


హర పరుగెత్తి పోకుము భయంబొక యింతయు లేదు నే హరిన్‌ 
పరమ కృపొద్ది యాయసురు [పాణము దీసెద చూడు మిట్లి సుం 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 35 


కృ 


దరతర రూపమా దనుజు నాఠశముసేయగ బొందినాడ నా 
సరసత వాని దేల్చి కను సన్నల బూడిదజేతు నిప్పుడే. 


* మూడు కన్నులున్న వాడు బూడిద చేయగలిగిన వాడు పరుగెత్తి 


పోతున్నాడా?! ఆడదాని రూపంలో వచ్చిన (శ్రీహరి ఆయనను రక్షిం 
చాలా?! ఆ ఈశ్వరుడి పని అంతే. 


: కరుణామయుడైన ఈశ్వరుడు చంప బుద్ది పుట్టక పరుగె త్తిపోతున్నాడు. 


కన్ను తెరిస్తే అసురుడు ఎప్పుడో భస్మమై పోయుండేవాడు. 


ఫ్‌ ఒకొ్క్కాక్కప్పుడు వేయికన్నులున్న రామలింగకవి కూడా ఏమీ చేయ 


లేడు. పరువెత్తి పోవాల్సిందే. 


ఏ రామలింగ కవీ! న, వ, శ, మ అనే అక్షరాలు యతిస్థానంలో 


వచ్చేటట్లు భాగవతారంలో ఒక పద్యం చెప్పండి. 
న్‌ @ 


౩ వినండి. 


ఓ సతి నీవు రుక్మిణిగ నుద్భవమందుము నేను భూమిపె 
భాసుర కృష్ణ రూపమున భార్యగ పొందెద నిన్నటంచు తా 
చేసిన బాసలన్మరచి శ్రీహరి వచ్చునో రాడొ నన్నిటన్‌ 
మోసము చేయునో యనుచు ముగ్గ తలంచును త ప్తచి త్రయె. 


* కేవలం శ్రీమహాలక్ష్మి అవతారమైన రుక్మిణికి కూడా కృష్ణుడు మోసం 


చేస్తాడనే అనుమానం ఉందన్నమాట?! 


: పెండ్డయ్యేంత వరకూ ఏమైనా అనుమానాలు ఉండవచ్చు. పెండ్డయిన 


తరువాత పెద్దమనిషిలాగా ఉండ గలిగితే చాలు, 


: న్యస్తాక్షరిని మహదానందంగా చేశారు. 


పదముల కూరుపు హయములు 

కదలిన యటులుండ లోక గణసీయముగా 
సదమల సూక్తులు బలుకుచు 

విదిత ముగా ద త్తపదిని వినిపింపు డికన్‌. 


శ్రీ వక్వకళ్యాణ భాగవతము 


: కృష్ణరాయా! పదముల విచ్చుట నావంతు. పద్యము చెప్పుట వారివంతు. 
పెద్దనగారూ! గుట్టు, చెట్టు, పట్టు, రట్టు అనే పదాలను వాడి, రామాయ 
ణార్భంలో ఒక పద్యం చెప్పండి. 


: వినండమాత్యా! 


చెట్టుల గుట్టలన్‌ వెదకి చేరెను మారుతి లంక నింక నీ 

గుట్టును రట్టుచేయు తనకున్‌ గల వానర సేనతోడ ని 
న్నెట్టులనైన రాముడు వధించును నా పలుకాలకించి నీ 

పట్టును వీడుమన్న మన వంశము. నాశముగాక యుండగన్‌. ' 


వ ఈ పద్యంలో మీరు చెప్పింది రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు. 
అంతేనా? 


* అవును మహామం| తీ! బుద్దిగా (బతకమని అన్నకు తమ్ముడిస్తున్న 
(పబోధం. 


“| భట్టుమూ ర్రిగారూ! నెవరు, వినరు, కనరు, మనరు అనే పదాలను వాడి 
భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. 


| వినండి. 


_ వినరు మదీయ సూక్తులను వృద్దుడు చెప్పెనటంచు నెంచరే 
మనరుజ వీరికెకెె నిక మానసమందున దోచునట్టి యా 
నెనరును జంపుకోవలయు నీచులు చెప్పగరాదు కౌరవుల్‌ 

- కనరు నిజమ్ము వారికిని కాలము చేరువ యయ్యె మాధవా. 


వ ఇది భీమ్మడు కృష్ణునితో చెప్పిన సంగతి. అంతేనా? 


: అంతే మహామంతీ! చెప్పిన మాటలను వినని కౌరవులపై అభిమానం 
చంపుకోలేక బీమ్మడు పడుతున్న మనోవేదన. 


; రామభదకవీ! వనము, ధనము, మనము, .కనము' ఆనే పదాలనుంచి 
రామాయణార్గంలో ఓక పద్యం చెప్పండి. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 37 


అ 


* వినండి. 


ధనమును రాజ్యమున్‌ విడుము దాశరథీ యనవచ్చునే యిటుట్‌ 
వనమున కేల పంవవలె వాని ముఖాబ్దము చూడకుండగా 


_ మనము క్షణంబు నిల్వగలమా యిక జీవము లెట్టులుండునే 


కో 


aj 


కృ: 


కనము' గుణాభిరామునని ఇ్మపతి కూలె ధరాతలంబునన్‌. ' 


$ చేసేటప్పుడే మో చే సేదిన్నీ, ఎడ్చేటప్పుడేమో ఎధవేడుపు వడ్చేది. 
* రామలింగ కవీ! నన్ననటం లేదుకదా! 
: రస స్పందన నా మనస్సుకు అంతగా కలిగిందయ్యా రామభద కవీ! 


మిమ్ములను నేను అట్టా ఆంటానా? 


౩ దశరథుని చేతలు, వాని బాధలు నీకు తెలేవా రామలింగా! సర్వాంత 


ర్యామి లీలలను సర్యం తెలుసుకున్న నీవు మాయాజాలం చేయటానికి 
మాట్లాడుతుంటావు. 


; మలన కవీ! మొగ, నిగు, అగి, నుగు అనే పదాలు వాడి భారతారంలో 
రా (a) ఛి గి ౧ ® 


ఒక పద్యం చెప్పండి. 


*. వినండి మహామం తీ! 


నిగ్గులుదేరు నీ మొగము నే నెచటన్‌ కనుగొందు గుండెలో 
నగ్గి భరింవ జాల నిను నా దురితాత్ము లు నుగ్గ నూచగా 
మొగ్గర మందు జంపితిరె ముద్దుల నా సుతుడాయటందు లోన్‌ 
తగ్గని శోక భారమున తల్రడమందెను ఫల్గుణుండటన్‌. 


* ఇది మరొక ఏడుపు. 


ఈ దుఃఖం ఏవరికీ రాకూడనిది రామలింగ కవీ! 


: ఆయుర్దాయం వాసీ పెట్టినంతవరకే, (ప్రభూ! 
2 తిమ్మన కవీంద! ఎంత, సంత, (థాంత, కాంత అనే పదాలను వాడుతూ 


ఫారేకార్తరలో ఓక పద ౩0 చెప్పండి. 


38 


నం 


శ్రీ విశ్వక కళ్యాణ భాగవతము 


* వినండి అమాత్యా! 


నం : 


పిం 
నం 


96 


ఎంతయు మౌని కాప వకు డిద్దచరి తుడు పాండురాజు లో 
సంతతి గోరి చింతల |పసన్న మనస్విని కుంతి మన్మథ 

(థాంత యొకింత గాక యమ వాయు మహేందుల పూజసేయ స 
త్సంతతి కళ్లె పాండు విభు స్వాంతము కొంతము నంద నంతటన్‌. 


వ కుంతి చేసిన వూజా ఫలంగా పాండవులు పుట్టారంటారు? 


అమాత్యవర్యా! దూర్వాస మహర్షి వరంగా యిచ్చిన మహా మంతాన్ని 
కుంతి జపించింది. ఆమె ఆహ్వానాన్ని మన్నించిన దేవతలు [(పత్యష 
మయినారు. ఆమె పూజకు సంతుష్షులైన దేవతల వర్యపసాదం వలన 
ఆమెకు బిడ్డలు పుట్టారు. 


క మంతాలకు చింతకాయలు రాలాయంటారు! అట్టా పర్మ పభావం వలన 


పుట్టిన వారైతే ధర్మరాజును ధర్మజుడు అని, భీముణ్ణి వాయు నంద 
నుడు అని, అర్జునుణ్ణి దేవేంద సూతి అని పిలవ వలసిన అవసరం 
లేదు గదా! 


భారతాన్ని |పమాణ | గంథఠంగా తీసుకుందాము. దేవతల వర ప్రభావం 
వలన బిడ్డలు పుట్టారనేది నిర్వివాదాంశం. ధర్మజుడు అనే దానికి 
యమ ధర్మరాజు వరంవలన పుట్టినవాడూ అని అర్థం చెప్పుకుందాం. ఆ 
విధంగానే మిగతా కబ్జాల సార్థకతను గమనిద్దాం. దైవికమైన శ రిని 
నమ్మ టం సముచిత మెనది. అట్లా నమ్మకుండా దేవతలను రచ్చకీడ్సటం 
జొచిత్యం గాదు. 

అదే నిజమయితే వారిని రచ్చకిడ్చటంలో తప్పేం లేదుగా? 


పింగళీ! పాచీన రచనలను స్మకమంగా చూడటం అలవరచుకోండి. విష 
యానికి జాచిత్యం సంతరించగలిగితే ప్రయత్నించండి. అంతేగాని, ఈ 
రకంగా మాట్లాడటం భావ్యం కాదు. 


ఈ విషయంలో తర్కోప తర్కాలు ఆనవసరం. [పాచీన (గంథాల 


దృష్ట్యా చూచే నంది తిమ్మన గారి అభి పాయం అది, నవీనమైన దృక్స 
ధంతో చూచే పింగళి సూరనగారి అభ్మిపాయం ఇది, 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 39 


SO (టీ 


దూ: 


తె 
తి 


ధూ 


తె 


యల 


* దీమిటో పెద్దనగారు అదీ ఇదీ, ఇదీ అదీ అంటున్నారు! 
* రామలింగ కవీ! రాగము, భోగము, త్యాగము, యోగము అనే వదా 


లను వాడి వేంక టేశ్వరస్వామి పై ఒర్‌ పద్యము చెప్పండి. 


ఏ వినండి మహామాత్యా! 


రాగము వీడి యిందియ పరాజ్ముఖతన్‌ భవదీయ సేవయే 
భోగము గాగ భార్య నిజప్కుతుల నాప్తుల నాత్మబంధులన్‌ 
త్యాగము చేసి నీ వరవదాబ్దములన్‌ భజియించి యాత్మసం 
యోగము పొంద గోరెద పయోధి సుతావర వేంక టేశ్వరా. 


ఏమిటో, రామలింగ కవి నిజపుతులు అంటున్నారు. నిజంగా కాకపోతే 
ఆబద్ధంగా ఉంటారేమిటి? 


; సొంత కొడుకులు కాకుండా సంతలో పుష్టేవాండ్లు కూడా ఉంటారు 


ధూర్జటి కవీ! 


ఏ ధూర్జటి కవీందా! కారము, భారము, నేరము, తీరము అనే పదాలను 


వాడుతూ భార తార్థంతో ఒక పద్యము చెప్పండి. 


: వినండి మహామంతీ! 


ఈయవ మాన భారము సహించుట నేరము ధర్మరాజు మా 
దాయల దుష్కృతాద్ది బడి తానొక తీరము చేరజూడ డ 

న్యాయము వారు చేసిరన నౌనను కారము నుప్పుతిన్న యీ 
వాయుజుడెట్టు లూరకొను వారి శిరంబులు నేల (వాలకన్‌. 


: నూరనకవీ! సాగు, మోగు, ఊగు, దాగు అనే పదాలతో భాగవతార్దంలో 


ఒక పద్యం చెప్పండి. 


* వినండి మం్యతివర్యా! 


సాగునె యిట్టి యాగడము స్వామి చతుర్దకలోక జాలమున్‌ 

లోగొని సంతసాన మధురోహల నూయలలూగు నిన్నునా 
లో గనినాను నా తలపులో వినిపించును _మోగు వంకి యీ 
దాగుడు మూతలాప్తి నను తావక దాసిని (బోవరా హరీ, 


40 


నం 


కృ: 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


* పీంగళీ! ఈ పద్యాన్ని కృష్ణునితో ఎవరన్న సందర్భంలో? రాధ అన్న 


సందర ఇైంలోనా? 


: అష్ట భార్యలలో ప భార్భయెనా అని యుండవచ్చు. లేదా పదహారు 


వేల గోపికలలో ఏ గోపి కైనా ఆనియుండవచ్చు. లేదా రాధే అని 
యుండవచ్చు. లేక ఏ భక్తుడైన తననొక స్త్రీగా తావిరుకొని పరమాత్మే 
స్పరువుడనే దృష్టితో పలికియుండవచ్చు. 


౩ ఈ కవి యిదికూడా సూటిగా చెప్పటంలేదు కృష్ణరాయా! 
: మహా మంతికి నా అభ్మిపాయము స్పష్టమైననూ పరిహాసము లాడు 


చున్నారు. 


; సూరన కపీర్మదా! మీ పద్యంలో ఏవో వింతలు కసకస 


పరమాత్మ పధ్నాలుగు లోకాలను తన పొట్టలో పెట్టుకొనటం ఏమిటి? 
అవన్నీ పెట్టుకొని ఉయ్యాలలూగటం ఎమిటి?! 


భగవంతుడు అన్ని జగాలనూ సంరక్షించేవాడు కాబట్టి ఆయన కడుపులో 
పెట్టుకొని కాపాడుతున్నాడని కవి ఆభిపాయం. హాయిగా జీవులందరినీ 
తనుదరతో చూస్తున్నాడు కాబట్టి మధురోహలతో ఊయల లూగు 
తున్నాడు అని కవి చెప్పాడు. 


; తలపులో వంశి, అంటే పిల్పన్మగోవి వినపడటం ఏమిటి? 
: మర్మతివర్యా! మధ్యమధ్యలో నా బాధ్యత మీరు తీసుకుంటున్నా రు. నౌ 


అంతరాత్మ లో కరిగే ఆలోచనలు మీకెలా తెలుస్తున్నాయో నా కర్ణం 
కావటం లేదు. 


: మీరంతా నా ఒక్క పద్యం పై యింత వ్యాఖ్యానం చెబుతున్నా రే! ఇంక 


నా కావ్యం కళావూర్ణోదయంపై మిమ్ములను వ్యాఖ్యానం [వాయమంటే 
ఎంత |వాసేవారో! 


ఆపని మేం చెయ్యంగా! 


అప్పాజీ! మీరు మన ఆష్టదిగ్గజా లందరికీ పదాలను సులువుగా పద్యంలో 
ఉంచటానికి వీలయ్యేటట్లు ఇచ్చారు. నేనిస్తాను మరి రెండు చూద్దాం. 


శ్రీ విశ్వకళ్యాణు భాగవతము 41 


తి 


నేరుపు, కూరుపు, తీరుపు, ఊరుపు అనే పదాలను వాడి భారతార్గంలో 
ఎవరై నా ఒక పద్యం చెప్పండి చూద్దాం. 


* ఇదికూడా చాలా సులువైనదే |పభూ! కవులపై మీకుగల పక్షపాతం 


వలన కిష్టమైన పదాలను ఇవ్వటానికి మీ హృదయం ఒవ్పుకొనటంలేదు, 
పద్యం వినండి: | De ప 
నేరుపుజూపి నీ సుతుల నిర్ణయమున్‌ మరలించి సంధినిన్‌ 
కూరుచుమో నరేశ నృపకుంజరు లెల్లరు మెచ్చ పాండవుల్‌ 

కోరిన యూళ్ళ నైదిటిని కూరిమినీయగ తీరుపీయు మీ 

కూరుపు నీకు కేమమన గొబ్బున జ్మాపతి వీడె నూరుపున్‌. 


2 ఈ కూరుపు నీకు క్నేమము అని అన్న దెవరూ? ఎవరితో అన్నారు? 


సె; కృష్ణ పరమాత్మ ధృత రాష్ట్ర) డితో అన్నారు. 


తె: 
' " రాష్ట్రర్తిడు గుటకాయ స్వాహా ఆన్నాడు _ అంతేనా? 


సె: 


కృ 


“గొబ్బున ష్మాపతి వీడె నూరుపున్‌' అంటే పెద్దన కపీందా! ధృత 


కేవలం చేతగాని పరిస్థితిలో ఊర్పు వదిలి పెట్టాడు. అక్కడ ఊరుపు 

అంటే శ్వాస అని; (పాణం కాదు. 

ఇది యిళకో క్లిష్టమైన దత్తపది. చూద్దాం ఎవరు పద్యం చెబుతారో. 

వినండి పదాలు. వినుకొండ, కొండవీడు, మంగళగిరి, రాయదుర్గము. 
(సభలో ఒకరి మొగము ఒకరు చూచుకొనుచుందురు.) 


ఫి పద్యం వినండి (ప్రభూ! పసందుగా చెబుతాను. 


చెలి విను కొండపై సురలు చేరిరి బారుగ కొండ వీడుగా 
గల దోరకిష్ట పెండ్డియని కామిని మేనక నీవు సర్యమం 
గళ గిరిరాజ పుతికను [గక్కున సేయుము 'పెండ్రికూతునిన్‌ 
కలువలరాయ దుర్గ ముఖకంజము జూచుకొనంగ నిల్వుమా. 


ఏ మీరిచ్చిన పదాలను వాడి ఈశ్వరుని పాదాలను వట్టుకుండేటప్పటికే 


రామలింగక వికి పద్యం వచ్చేసింది (వభూ! అవసరం వస్తే ఎవరి కాళ్ళ 
యినా పట్టుకోగలడీ రామలింగకవి. 


42 


జీ 


శ్రీ విశ్వక కళ్యాణ భాగవతము 


* నాకు కన్పించేది జగన్మాత పార్వతి. ఆమె కల్యాణ సందర్భాన్ని వర్షిం 


చాను. ఆమె భర్త కావటం చేత ఆ మహేశ్వరుడు కూడా నాకు వూజ 
సీయుడే. శబాష్‌! నేను కవిత్వం చెప్పటానికి పరమేశ్వరుని కాళ్ళు పట్టు 
కున్నాను. నీవు సరసమైన కవిత్వం చెప్పటానికి సానిదాని పద.... 


: (పభూ! సభా మర్యాదను దృష్టిలో నుంచుకొనకుండా అసందర్భ (వసంగం 


జేస్తున్న తెనాలి రామకృష్ణుణి' వారించండి. , 


; పెద్దనగారికిది ఆమవస నిశి గాని తెలి వెన్నెల పున్నమిగాని కాదు గదా! 


నేను ధూర్భటిని అంటున్నది ఇంతే. సరసమైన కవిత్వం చెప్పటానికి 
సానిదా....నివదా అని సంగీతం పాడే సరస్వతీదేవి కాళ్ళు పట్టుకున్నావు 
అని. 


* కప్పి పుచ్చుకొనటంలో నీవు ఘనుడవు అని నాకు బాగా తెలుసులే. 
* (పభూ!l ఈ ఘర్షణ ఏమైనా ఈ పద్యంలో సరసత లోపించింది. హిమ 


వంతుడు. ఓ చందా మా పార్వతి తన ముఖ పద్మం చూసుకుంటుంది. 
నీవు నిల్చో” అన్నాడు. 


: హిమవంతుడింట్లో ఆద్దం లేదేమో! 
* పింగళికి తెలిసినంత మాతం కూడా నీకు తెలేకుండా పోయింది గదా 


ధూరటి కవీం|దా! 
జ 
(రాయలు చిరునవ్వు నవ్వును) 


: నవ్వకండి (పభూ! నా మాట వినండి. అలా చుట్టం చూపుగా వచి నవాణి 
ఏ ప్‌ మ 2 


'సీలో మా అమ్మాయి అందం చూసుకుంటుంది; నిల్చో” అనటం ఏమి 
బాగాలేదు. పార్వతి ముఖం చూచినంత చందుని ముఖం ముడుచుకొని 
పోతుంది. మరియు చందుణ్జి చూస్తే పార్వతి ముఖపద్మం వాడిపోతుంది. 
అందువల్ల యిందులో రసస్పురణ లేకుండాపోయింది. 


: ధూర్జటి కవీ! పార్వతి లోకమాత. ఆందువల్ర, ఆ పసీవాడైన చందు 


డికి'ఆ తల్లి ముఖం చూసుకుంటుంది ఆంచి ఆనందంగానే ఉంటుంది. 
అది ఆ తల్లికీ ఆనందకరమే! మధ్యలో నీవూ నేను ముఖాముఖీ గుద్దు 
కోటం ఆనవసర మేమో] 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 43 


తి ద త్రపదిని రసవత్తరంగా నిర్వహించారు. 


కృ: 


మహాకవులారా! 
ఇచ్చిన సమస్య పద్మము 
విచ్చెను రవి కిరణ పం క్తి వేడిమి యనగాన్‌ 
చెచ్చెర పూరింపుడు (పజ 
అచ్చెరువున మిమ్ము మెచ్చి యానందవడన్‌. 
అప్పా జీ! దత్త పదులన్నీ మీరే యిచ్చేకారు. సమస్యలను 
నన్నివ్వనివ్వండి. పెద్దన కవీందా! నా సమస్య - “కలువలు నవ్వె 
భాస్కరుని గాంచిన యంతనె వింత వింతగన్‌ి....పూరించండి. 


2 నాకు ఆవ కవిత్వం రాదుగాని లేకపోతే నేనే పూరించి ఉండేవాణ్ణి క్‌ 


“పెద్దన అనే సూర్యుడిలాంటి కవిని చూచి ఆయన పద్యం చెప్పలేక 
యిబ్బంది పడుతున్న సమయంలో మిగతా కవుల ముఖాలు కలువలై 
నవ్వాయి” అని, 


: పద్యం చెప్పలేకపోతేగదా? అమాత్యవర్యా! వినండి. 


కలత యెదన్‌ దహింప తన కన్న కుమారుని చూచు వేడుకన్‌ 
పిలువగ జేసె కర్ణు నతి భీకర రాత్రమునందు కుంతి వా 

రల పతులు రవి రాజిలె నచ్చట నీట విచ్చు చెం 
గలువలు నవ్వె భాస్కరుని గాంచిన యంతనె వింత వింతగన్‌. 


: కర్ణుడూ కుంతీ ర్మాతిపూట మాట్లాడుకుంటుండంగా సూర్యుడు వచ్చి 


పొంచి విన్నాడా!? నీటిలో విచ్చుకొనే ఎజి కలువలు నవ్వాయా!? 
వ! 


౩; చూచారా అప్పాజీ! మీ పూరణకు పెద్దన కవీం దుల పూరణకు ఉన్న 


లేడా? ధూర్హటి కవీందా! ఈ సమస్యను మీరు వూరించండి. సమస్య... 
“ధర మున్నె త్రైను గౌరి శంకరుడు చేతమ్మందు బీతిల్దగన్‌' 


- పార్యతి జగజ్జనని; హిమవంతుని కూతురు. సులువుగా ఒక కొండ ఎత 


గలిగి యుండవచ్చు. శివుని విల్లెన మేరు వర్వతాన్ని ఎత్తి యండ 


వచ్చు. కానీ కృష్ణరాయా! నీవు చెపే బృది భూమినే ఎ శక్రెసిందనా?! కొంచెం 
కష్టంగానే ఉంది, 


2 


శీ విశ్యకళ్యాణ భాగవతము 


; నాకు కన్పించేది జగన్మాత పార్వతి. ఆమె కల్యాణ సందర్భాన్ని వర్షిం 


చాను. ఆమె భర్త కావటం చేత ఆ మహేశ్వరుడు కూడా నాకు పూజ 
సీయుడే. శబాష్‌! నేను కవిత్వం చెప్పటానికి పరమేశ్వరుని కాళ్ళు పట్టు 
కున్నాను. నీవు సరసమైన కవిత్వం చెప్పటానికి సానిదాని పద... 


సె: _వభూ! సభా మర్యాదను దృష్టిలో నుంచుకొనకుండా అసందర్భ (వసంగం 


తె 


ణీ 


GJ 


జేస్తున్న తెనాలి రామకృష్ణుణ్లి వారించండి. . 


: పెద్దనగారికిది ఆమవస నిశి గాని తెలి వెన్నెల పున్నమిగాని కాదు గదా! 


నేను ధూర్భటిని అంటున్నది ఇంతే. సరసమైన కవిత్వం చెప్పటానికి 
సానిదా....నిపదా అని సంగీతం పాడే సరస్వతీదేవి కాళ్ళు పట్టుకున్నావు 
అని, 


* కప్పి పుచ్చుకొనటంలో నీవు ఘనుడవు అని నాకు బాగా తెలుసులే. 
ఏ (పభూ! ఈ ఘర్షణ ఏమైనా ఈ పద్యంలో సరసత లోపించింది. హిమ 


వంతుడు. “ఓ చందా మా పార్వతి తన ముఖ పద్మం చూసుకుంటుంది. 
నీవు నిల్చో” అన్నాడు. 


: హి మవంతుడింట్లో ఆద్దం లేదేమో! 
: పింగళికి తెలిసినంత మ్మాతం కూడా నీకు తెలేకుండా పోయింది గదా 


ధూర్జటి కవీం దా! 
(రాయలు చిరునవ్వు నవ్వును) 


: నవ్యక ౦డి (ప్రభూ! నా మాటి వినండి. అలా చుటం చూపుగా వచ్చినవాణ్ణి 
టబ ణి 


'సీల్రో మా అమ్మాయి ఆందం చూసుకుంటుంది; నిల్చో ఆనటం ఏమీ 
బాగాలేదు. పార్వతి ముఖం చూచినంత చందుని ముఖం ముడుచుకొని 
పోతుంది. మరియు చందుణ్ణి చూస్తే పార్వతి ముఖపద్మం వాడిపోతుంది. 
అందువల్ల యిందులో రసస్పురణ లేకుండాపోయింది. 


2 ధూర్జటి కవీ! పార్వతి లోకమాత. అందువల్ల, ఆ పసివాడైన చందు 


డికి"ఆ తల్లి ముఖం చూసుకుంటుంది అంటే ఆనందంగానే ఉంటుంది. 
ఆది ఆ తల్లికీ ఆనందకరమే! మధ్యలో నీవూ నేను ముఖాముఖీ గుద్దు 

ణ్‌ 0 
కోటం అనవసరమేమో! 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 43 


త్రి 


ద త్తపదిని రసవ త్రరంగా నిర్వహించారు. 


కృ 2 మహాకవులారా! 


ఇచ్చిన సమస్య పద్మము 
విచ్చెను రవి కిరణ పం క్రి వేడిమి యనగాన్‌ 
చెచ్చెర వూరింపుడు (వజ ' 
ఆచ్చెరువున మిమ్ము మెచ్చి యానందపడన్‌. 

అప్పాజీ! దత పదులన్నీ మీరే యిచ్చేకారు. సమస్యలను 
నన్నివ్వనివ్వండి. పెద్దన కవీందా! నా సమస్య _ “కలువలు నవ్వె 
భాస్కరుని గాంచిన యంతనె వింత వింతగన్‌ి....పూరించండి. 


2 నాకు ఆశు కవిత్వం రాదుగాని లేకపోతే నేనే పూరించి ఉండేవాణ్ణి న 


“పెద్దన అనే సూర్యుడిలాంటి కవిని చూచి ఆయన పద్యం చెప్పలేక 
యిబ్బంది పడుతున్న సమయంలో మిగతా కవుల ముఖాలు కలువలై 
నవ్వాయి అని, 


: పద్యం చెప్పలేకపోతేగదా? అమాత్యవర్యా! వినండి 


కలత యెదన్‌ దహింప తన కన్న కుమారుని చూచు వేడుకన్‌ 
పిలువగ జేసె కరు నతి భీకర ర్మాతమునందు కుంతి వా 

రల పలుకాలకింప రవి రాజిలె నచ్చట నీట విచ్చు చెం 

గలువలు నవ్వె భాస్కరుని గాంచిన యంతనె వింత వింతగన్‌. 


: కర్ణుడూ కుంతీ రాతిపూట మాట్లాడుకుంటుండంగా సూర్యుడు వచ్చి 


పొంచి విన్నాడా1? నీటిలో విచ్చుకొనే ఎజి కలువలు నవ్వాయా!? 
య 


2: చూచారా అప్పాజీ! మీ పూరణకు పెద్దన కవీం| దుల వూరణకు ఉన్న 


తేడా? ధూర్జటి కవీందా! ఈ సమస్యను మీరు పూరించండి. సమస్య_ 
“ధర మున్నె త్తెను గౌరి శంకరుడు చేతమ్మందు భీతిల్హగన్‌ 


పార్వతి జగజ్జనని; హిమవంతుని కూతురు. సులువుగా ఒక కొండ ఎత 
గలిగి యుండవచ్చు. శివుని విల్లైన మేరు వర్యతాన్ని ఎత్తి యుండ 


వచ్చు. కానీ కృష్ణరాయా! సీవు య ర్ట భూమినే ఎ త్తేసిందనా?! కొంచెం 
క్రిష్టంగానే ఉంది, 


44 


క: 


నం ; 


క: 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


: అంత కష్టమేం లేదమాత్యా!.... పభూ! నా పూరణ వినండి. 


స్మర సంహారి కృపాంతరంగుడు నిజాత్మన్‌ లింగమున్‌ జేసిరా 
వరగొంపోవు మటంచు నిచ్చె తనకున్‌ [పాప్రంబు లేకన్‌ ధరన్‌ 
పరగన్‌ జేసిన యట్టి రావణుడు లేపన్‌రాక కైలాస భూ 
ధరమున్నె త్తెను గౌరి శంకరుడు చేతమ్మందు భీతిల్లగన్‌. 


: పరమ భక్తుడైన రావణాసురుడు ఈశ్వరుని |పోణలింగం తీసి కెళతూ 


దానిని నేలమీద పెట్టాడా?1దానిని లేపటానికి సాధ్యంకాక కై లాసవర్యత 
మెతాడా?! శబాష్‌! బాగుంది వూరణ. 


తిమ్మన కవీ! మీ ముచ్చటైన పూరణను వినాలని నా కోరిక. సమస్య 
చెబుతున్నాను. 


“రాముడు సత్యభామను పరాకున కౌగిలి చేర్చి ముద్ది డెన్‌ .” 


ఇది [పభువుల కెంతో యిష్ట మైన కావ్యం పారిజాతాపహరణం తాలూకూ 
కథావిశేషం. చెబుతాను వినండి. 


ఏమియొ నారదుండు మది నించుకయేనియు చింత సేయడీ 
స్వామికి నష్ట బార్యలని చక్కని వెన్మిది పారిజాత ముల్‌ 
_పేమతొ యీయవచ్చునె దర్శిద మటంచు తలంచు గోపికా 
రాముడు సత్యభామను పరాకును కౌగిలి చేర్చి ముద్దిడెన్‌, 


* కృష్ణరాయా! గోపికారాముడం టే? 

2 గోపికలను రమించేవాడూ ఆని. 

2 అంటే? 

* గోపికలను ఆనందపరచేవాడూ అని. 

ఏ ఇక్కడ నాకొక చిన్న సమస్య (ప్రభూ! పదవోరువేల గోపికలనూ అష్ట 


భార్యలనూ ఆనందపరిచే గోపాలకృష్ణ పరమాత్మకు పదహారువేల 
ఎనిమిది పారిజాతాలు .కావాలిగదా! ఆచ్చం భార్యల వరకే ఎందు 
కాలోచించాడూ అని? 


అత్యవసరంగా అంతవరకయిలే చాలూ అని, 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 45 


తె 


నం : 


* ఆ ఎనిమిదీ తీసికొచ్చి యిస్తే తన్నులు లేకుండా (బతుకవచ్చునని 


పరమాత్మ దై ర్యమంటారు. 

(ప్రభూ! భార్యలకూ, గోపికలకూ అందరికీ పారిజాత సుమసౌరభము 
అందుబాటులో ఉండాలనే వరమాత్మ పారిజాత వృఖున్ని వ. 
వనం నుండీ ద్వారకకు తీసికొచ్చాడు.. 


ఏ తివ్మనకవిగారూ! నేను ఈ కొలువులో చేరిన నాటినుండీ మిమ్ములనొక 


సంగతి అడగాలని అనుకురిటూనే తాత్సారం చేస్తున్నాను. తమ కావ్యా 
నికి పారిజాతావహరణం అంటే. పారిజాత అవహరణం అని పేరు 
పెట్టటం పరమాత్మను కించపరచటం కాదా! ఇదినా తీరని సంశయం. 


* ఆయన చిన్నప్పటినుండీ ఎన్నో దొంగతనాలు చేశాడు. వెన్న దొంగి 


లించాడు, గోపికల బట్టలను దొంగిలించాడు, రుక్మిణిని దొంగిలించాడు. 
పారిజాతాన్ని దొంగిలించాడూ అంటే త ప్పేముందీ? 


: (ధూర్జటిని ఉద్దేశించి) అది పరమాత్మ లీలలో ఒక భాగమంటారు?! 
* మొదటివి రెండూ గోపికల రూపంలోనున్న మహర్షుల ఆనందం కోసం 


పరమాత్మ పసితనంలో పర[బహ్మగా చేసిన లీలలు. రుక్మిణిని తీసికొని 


రావటం కేవలం. అమె కోరిక మీద. ఆమె యిల్లు కదిలి ఆ కృష్ణ 


పరమాత్మ కోసం ముందంజ వేస్తేనే ఆయన తీసికొని వచ్చారు. ఆ సమ 
యంలో వెంటబడిన రాజులనందరినీ జయించారు. అందువల అది అప 
హరణం అనిపించుకోదు. ఇక పారిజాతాపహరణం సంగతి కొద్దాం. 
సత్యభామ కృష్ణుణి పరిపూర్ణంగా ఆర్థం చేసికున్నదై. 'ఇది దేవతలనూ 
రాక్షసులనూ సమకూర్చి మీరు సమ్ముదాన్ని మథనం చేయించిన సమ 
యంలో పుట్టిన వృక్షమే కదా! ఏదో ఉంటుందని నందనోద్యాన వనంలో 
నాటించారు. మన సొమ్ము మనం తీసికెళ్ళటంలో దొంగతనమేమిటి?' 
అని భర్తతో చెప్పి తీసికొని వస్తున్నది. కానీ కావలి వాండ్లు మాతం 


'డీనిని అపహరణమే అన్నారు. వారు పోయి ఆ సంగతి దేవేందుడితో 


చెప్పారు. సత్యభామ ఏమనుకున్నా, ఇందుడికి చెప్పకుండా తీసి కెళ్ళటం 


"కృష్ట "పరమాత్మకు కూడా అపహరణమే ఆనిపించింది. ' ఆయినా 


ఇందుడితో యుద్దం చేసి తీసికొచ్చారు గనుక, అది అపహరణం కాదు. 


46 


శా 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఆయినా పరమాత్మకు కూడా ఒక్క క్షణం ఆ విధంగా అనిపించింది 
కాబట్టి, నా అంతరాత్మలో కూడా అది ధ్వనించి ఆ పేరు పెట్టాను. 
అందువల్ల పారిజాత వృక్షం నిజంగా అపహరణం కాలేదు. కానీ 
నా కావ్యం పేరు మాతం పారిజాతాపహరణమే. 


ఫ్‌ రామకృష్ణ కవీ! ఈ విషయాన్ని ఏంటే సీ మనస్సులో నున్న ఆ అను 


మానం పరిపూర్ణంగా నివృ త్రి అవుతుంది. విను. 


నంది తిమ్మనగారు కావ్యం (వానీన [కొత్తలలో ఒకనాడు నేనూ 
శ్రీకృష్ణరా యలవారూ, నంది తిమ్మనగారు మేము మువ్వురమూ మన 
ఉద్యానవనంలో మాట్లాడుకుంటూ ఉండగా నీవు వేసిన (వశ్న నేనూ 
వేశాను. దానికి తిమ్మన కవిగారు చెప్పిన సమాధానం యిది; “పెద్దన 
కవీ! నేను ఏ కావ్యం [వాసినా అది పూరి కావటంతో చి దానిని మన 
వేణుగోపాలస్వామి ఆలయం గర్భగుడిలో పెడతాను. ఆ మరుసటి రోజు. 
ఆ గంథం యథాతథంగా ఉంటే దాసిని కావ్యంగా ఒప్పుకొని తీసీ 


కొ చ్చుకుంటాను. లేక అది దగ్గమైపోతే ఇక అంతే. ఆ కావ్యము అలా 


వాయటం స్వామికి యిష్టం లేదనుకుంటాను. ఈ పారిజాతావహరణ 
(గంశాన్ని ఆయన పాదాలచెంత ఉంచాను. అది ఆ మరురోజు ఉన్నది 
ఉన్న 'ప్రే ఉంది. అందువల్స దాని పేరు విషయంలో కాని, దాని రచన 
విషయంలో కాని నాకే అనుమానం లేదు. ఆ పరమాత్మ కూడా ఒక 
క్షణం అది ఆపహరణమే అని అనుకొని యుండవచ్చు. అందువల్ల 
ఆ పేరు ఆయనకు కూడా నచ్చి యుంటుంది' అని అన్నారు, 


అదంతా నాకొక పెద్ద పిచ్చితో కూడుకున్న (ప్ర క్రియలాగా 
కనిపించింది. “మీరు కావ్యాన్ని ఆలా దేవాలయంలో పెట్టి తలుపులు 
వేయించి వస్తే అది ఉండ కేమవుతుంది. ఏమిటో వింతలు చెబుతున్నా రు' 
అన్నాను. “అది కేవలం మీ భక్తి, మీ నమ్మకం అని అన్నాను. దానికి 
రాయలవారు చిరునవ్వు నవ్వారు. ఆప్పుడు తిమ్మన కవిగారు *నాయనా! 
పెద్దనా! భక్తి చూచేవాండ్డకు పిచ్చిలాగానే కనిపిస్తుంది. సరే, 
నౌ గంథం చేరు పారిజాతాపహరణం అని పెట్టడం పరమాత్మకు నచ్చి 
యున్నర్లెతే, అందుకు నిదర్శనంగా ఈ కనిపిస్తున్న పారిజాతం 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 47 


ణీ 


చెట్టు పూలు మొత్తం అన్నీ రాలి నేల మీద వడతాయి, లేకుంటే 
అవి అలాగే ఉంటాయి అన్నారు. అదేమి వింతో, ఆ భగవంతుడి లీల! 
ఎక్కడా గాలి కూడా లేకుండా పూవులన్నీ జలజలా రాలి నేలమీద 
పడ్డాయి! అప్పుడు నేను “అమ్మో, ఈయన దగ్గర ఏదో కనికట్టు విద్య 
ఉంది? అనుకొని అంతటితో ఊరుకొన్నాను. 


: ఊహలలో ఉద్యాన వనాలు చూడటం, పూలు రాలి ఫోవటం, దేవ 


కన్యలు దిగి రావటం, మగువ పొలుపు దెలుపు మారుతము వీచటం. 
ఇవన్నీ కవులకు మామూలే కదండి! 


; అందువల్ల అ పారిజాతపు చెట్టు వూలన్నీ రాలిన తరువాత బోడిగా కని 


పించిందంటావు? 


2 మీ కుభయులకు హాస్యంగానే ఉంటుంది. వినండి. జయదేవుని గీత 


గోవింద కావ్యాన్ని చదివిన నంది తిమ్మన గారికి “ఆయన సంస్కృ 
తంలో రాధా మాధవుల శృంగారాన్ని అద్భుతంగా వర్ధించారు. 
సంస్కృతం చదువుకున్నవారికీ పండితులకూ అర్ధమౌతుంది. మనం 
యిదే విధంగా తెలుగులో [వాస్తే దేశ [పజలందరికి ఆ శృంగారం తెలు 
స్తుంది” అని అనిపించింది. ఆ ఆలోచనతో నంది తిమ్మనగారు రాధా 
మాధవము ఆకే కావ్యాన్ని విన సొంపైన తెలుగులో సామాన్య (పజల 
కర్థమయ్యేటట్టు (వాశారు. అప్పుడు రాయల వారు మ్మాతము _ “రచన 
ఆమోఘంగా ఉంది. కానీ, యింతటి పచ్చి శృంగారం తేట తెల్టమైన 
తెలుగులో నుండటం బాగా లేదు” అన్నారు. దానికి వారు చెప్పిన కార 
“నియమ బద్ధంగా చదువుకున్న తరువాత ఆత్మకు కూడా నియతి 
వస్తుంది. ఏ చదువూ చదువుకోనివారికి కూడా యింతటి శృంగారము 
అర్థమైతే, ఆది వారి తలకెక్కి. కామంగా పకోపిస్తుంది. అందువల్ద ఈ 
రచన లోక కళ్యాణంకోసం వినియోగపడుతుందని నేననుకోను* అని, 


అప్పుడు నేను “అదేమిటి (పళూ! సంస్కృతంలో (వానీన దానిని 
భగవంతుడు మెచ్చుకున్నాడు. తెలుగులో మన తిమ్మన కవిగారు 


. 1వాసీన రాధా మాధవుల (పణయాన్ని భగవంతుడు తప్పకుండా మెచ్చు 


కుంటాడు. దానికి మన తిమ్మన కవిగారు పెళ్లే వరీక మామూలుగా 


46 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఉండనే ఉంది గదా? ఆందువల్ప వారు దానిని వేణుగోపాల స్వామి 
ఆలయంలో పెట్టి అది భస్మం కాకుండా ఉన్నప్పుడు బయటికి తీసికొచ్చిన 
తరువాతేగదా-లోకానికి పనికివస్తుందా పనికిరాదా అని ఆలోచించవలసినది' 
అని అన్నాను. 


అప్పుడు మన తిమ్మన కవిగారు ఆ కావ్యంలోని తెలుగు 
పాటలతో పాటు సంస్కృతంలో [వానీన ఒక పాటను కూడా ఉంచి, 
ఆ (గంథాన్ని మన వేణుగోపాల స్వామ్‌ ఆలయం గర్భ గుడిలో 
ఉంచారు. అదేమి వింతో, తేలుగులో [వాసిన ఆ కావ్యమంతా దగ్గమె 
పోయింది! ఒక్క సంస్కృతంలో [వాసీన పాట ఉన్న తాళషతం 
మాతం యథాతథంగా ఊంటి. 


వ; కల్పించటంలో పెద్దన కవిగారు ఆనల్స (జ్ఞా ధురిణులని మాకందరికి 


తెలుసు. ఇదంతా “నేను నమ్మను. ఆ గుడి పూజారి తగలబెట్టి యుండ 
వచ్చు. లేక తిమ్మన కఖీగారి భార్య తగలబెట్టి యండవచ్చు. లేదా, 
ఎవరయినా ఆయనం టే గిట్టని కవులు తగలబెట్టి యుండవచ్చు. 

వీటన్నిటిలోకి కూడా, వారి భార్యే తగలబెట్టియుంటుందని నా నమ్మకం. 
నే చెబుతున్నాను వినండి. ఆవి నా చిన్నతనపు రోజులు. అప్పటిలో 
ఏంతో: వీరింట్లో వీరి మేనగోడలుండేది. వీరి మేనగోడల్ని ఆమె భర్త 
వదిలేశాడు. ఆమె మహా సౌందర్యవతి. నాట్యం అద్భుతంగా చేసేది. 
తిమ్మన కవీందులు పాట [వాసవారు. ఆ పాట కామె నాట్యం చేసేది. 
ఆమె నాట్యం చేసేది. ప కవీందులు a (వాసేవారు. నే చిన్న 





సేపు అలా చేన్‌ వేజుగో ass ఆల యం వద్ద నున్న కొలనులో 
స్నానం చేసేవారు. ఉ జీర్యా భ ర్రలేమో అనుకుండే వాణ్డి, తరువాత 
తెలిసింది.... కాదని. pr సేనుమానం కలిగిన ప్లే వారి భార్యకు కూడా, 





'' భర్తకు శృంగార |ప్రకో ఎక్కువయి ఆ కావ్యం ఆలా (వాసు 


దా!. అందువల్ల వారి భార్యే తగులబెట్టి 
౧ ఖ 


శీ విశ్వకళ్యాణ భాగవతము 49 


నం : 


నాయనా పింగళి! నీ వనుకున్న ట్టు తాగ్‌-కమైన బుద్ధికి అనుమానా 
లుంటాయి. కానీ విను మా మేనగోడలికి తల్టి పసితనంలోనే 
పోయింది. ఆ పిల్లకు ఊగ్గూ పాల దగ్గర నుంచీ నా భార్యే పోసి 
పెంచింది. నేను ఆ పిల్లకు గోరుముద్దలు తినిపించాను. ఆ పిల 
ఆలనా పాలనా అంతా మేమే చూచి పెండ్లి చేశాము. చిన్నతనంలో 
ఈ విజయనగరంలో ఆ పిల్ల సంగీతము, సాహిత్యము నేర్చుకుంది. 
ఆమె భర్త తిరుగుబోతై ఆమెను వదలివేపిన తరువాత మా హృదయా 
లెంతో బాధ పడ్డాయి. ఆమెకు చిన్నప్పటి నుండి వేణుగోపాల స్వామి 
అందే అమితమైన భక్తి. ఆమె చిన్నతనంలో చాలాకాలం ఆ ఆలయంలో 
నాట్యం చేస్తూ గడిపింది. అందువల్ల భర్త వదలి పెట్టిన తరువాత 
పరమాత్మను భర్తగా భావించుకొని నాట్యం చేసేది. ఆ నాట్యానికి 
ఆనుగుణంగా నేను పాట (వాసేవాణ్ణి. ఆమెతన జీవితాన్ని పూర్తిగా వర 
మాత్మకు అంకింతం చెయ్యాలనే మానసిక స్థితిలోకి వచ్చింది. అట్టి 
తరుణంలో నేను (వాసీన రాధామాధవము అను కావ్యాన్ని స్వామి వారి 
ముందు ఆ పసి కూన తన చేతులతోనే ఉంచింది. నా భార్య పరమ 
సాధ్వి. నా మేనకోడలు నా భార్యకు ఆరవ పాణం. ఆ కావ్యాన్ని 
ఆ రకంగా వ్రాయటం పరమాత్మ కే ఇష్టం లేక అది భస్మమయి 
పోయింది. సీవు నమ్మినా నమ్మకపోయినా యిదీ యథార్థం, ఆ తర్వాత 
కొద్ది రోజులలోనే మా మేశగోడలి భర్త వచ్చి, తను ఉంచుకున్న స్రీ 
యిల్లు నిప్పు ఆంటుకొని కాలిపోయిందని, తను చేసిన తప్పు తెలుసు 
కున్నానని కాళ్ళా వేళ్ళాబడి మమ్మల్నందరిని (బతిమాలి మా మేన 
గోడల్ని తీసికెళ్ళాడు. మా మేనగోడలు భ ర్రతో' కలిసి వెళ్ళటం నాకెంతో 
ఆనందంగా ఉన్నా, [గంథం ఎందువల్ల కాలిపోయిందో అర్థం కాని నేను 
స్వామికి ఎక్కడ అపచారం చేశానో తెలియక ఎంతో బాధపడి మంచాన 
పడ్డాను. అప్పుడు నా కర్ణం గాని విషయం పెద్దన కర్ణమయింది. 
ఆ “సత్యాన్ని పెద్దన కవీందులే చెప్పాలి. 


ఏ; మంచంలో అనారోగ్యంతో శుష్కిస్తున్న తిమ్మన కవిని చూచిన నాలో 


ఆలోచన హెచ్చింది. వేణుగోపాల స్వామికి నచ్చంది ఆ కావ్యములోని 
SVB._4 


50 


చిత 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


పచ్చి శృంగారము అనిపించింది. దానిలోని అంగాంగ వర్ణనలు, అత్యంత 
వ్యామోహభరిత అనంగ సంగర సంగమాలు పరమాత్మకు నచ్చలేదని 
నాకనిపించింది. నా దృష్టికి గోచరమైన సత్యాలివి. శ్రీ మహాలక్ష్మీ దేవి, 
అష్టలక్షుల రూపంచో ఒ ప్పే ఆ తల్లి, ఎనిమిది అంశలతో పరమాత్మ 
ఆష్ట భార్యలగా ఆవిర్భవించింది. మహర్షులు, జగ న్మంగళ విగహుడై న 
పరమాత్మతో ఆడుకోవాలనే కోరికతో గోపికలుగా జన్మించారు. అహల్య 
రాయియయిన తరువాత, గౌతముడు దేవేందుని కిచ్చిన కాప పర్యవ 
సానంగా, శచీదేవి రాధగా జన్మించింది. 


పరమాత్మ భార్యలతో కాపురం చేశాడు. గోపికలతో ఏవిధమైన 
కామ సంబంధం లేకుండా వారి ఆనందం కోసం బృందావనంలో వెన్నెల 
ర్మాతులలో యమునా తీరంలో ఆడుకున్నాడు. వారికి తన మురళీ రవం 
వినిపించాడు. రాధ నాట్యం చేసింది. పరమాత్మ వేణువు ఊదాడు. 
(పకృతి పరవశించింది. వారిరువురూ కామాన్ని జయించిన అసాధారణ 
మూర్తులు. అలౌకికమైన ఆనందాన్ని. అనుభవించిన అద్భుతమైన. 
స్రీపురుషులు. ఉభయులూ స్వస్వరూపాలు తెలిసిన మహనీయ దేవతా 
మూర్తులు. వారి హృదయాంతరంలో నున్నది [వణవోపాసన కాని 
ప్రణయం కాదు. శచీదేవి మనస్సు భర్త పరిస్థితిని తలచుకొని దుఃఖంలో 
మునిగిపోకుండా పరమాత్మ ఆడుతున్న లీల కనిపించింది. మీరు (వాసీన 
కావ్యం ఇందువల్ల నచ్చలేదని నంది తిమ్మన కవి గారికి చెప్పాను. 


“నాయనా! నీ వెంతటి అదృష్ట వంతుడవు! భగవంతుని యథార్థ 
తత్వాన్ని తెలిసికొనగలిగావు!' అని ఆనందించిన తిమ్మనకవి అనతి 
కాలంలోనే ఆనారోగ్యంనుంచీ కోలుకున్నారు. ఈ సంగతి రాయలవారికి 
కూడా తెలుసు. 


పెద్దనగారు _పతిచోటా ఏకపత్నీ వతాన్నే (పతిపాదిస్తున్నారు. ఏది 
ఏమైనా పరమాత్మ ఎంత బరితెగించి ఆడినట్లు [ప్రాచీన (గంథాలల్లో 
కనిపిస్తున్నా ఇలా సమర్థించుకొనిరావటం నాకేం బాగాలేదు. 


నాయనా, ధూర్జటి! ఆ పరమాత్మ ఆ లీల చేస్తూ ఉండంగా ఎవరూ 
కంటితో చూచినవారు లేరు. ఆయన విశ్యమోహన రూపం ఏ విధంగా 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 51 


కృ: 


కృ 


కృ: 


ఎవరికి సాఇకాత్య-రిస్తే ఆ విధంగా వారు వర్ణించారు. నా దృష్టికి గోచర 
మైన దానిని నేను తిమ్మన కవిగారికి చెప్పాను. అది వారికి దివ్యౌషధం 
లాగా పని చేసింది. నాకు కనిపించిందది. నేను వారికి చెప్పిందది. 
వారికి ఆరోగ్యం సమకూరటమే నాకు కావలసింది. ఆది జరిగింది. దాని 
కోసం ఆ భగవంతుడు నాకా సుందర దృశ్యాన్ని చూపించాడేమో అని 
నమ్మాను. ఈ జరిగింద ౦తా కృష్ణ రాయల వారికి, అమాత్యుల వారికి 
కూడా తెలుసు. 


; అశ లొదులుకున్న నంది తిమ్మన గారిని (బతికించిన పెద్దన గారి ఏక 


పత్నీీవత తత్వము అద్భుతమైనది. నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ 
ఉంటుంది. రాయలు |బహ్మో, విష్ణూ, మహేశ్వరుల అవతారమని, 
వారి మువ్వురి భార్యలు సరస్వతీ, లక్ష్మీ, పార్వతుల అవతారాలనీ, 
వారు ఈ భారతదేశంలో ధర్మ సంస్థాపన చేయటానికి అవతార 
మెతారని, 


అమ్మో! మన అష్టదిగ్గజాల (పభావంతో అప్పాజీ వారికి కూడా కవిత్వము 
వస్తున్నది. మీ అప్యాయత అభిమానంతో నన్నే మైనా చేస్తారు. అప్పాజీ 
గారి హాస్యాన్ని ఒక (పక్కన ఉంచుదాము. 


: హాస్యము కాదు కృష్ణరాయా! ఆదొక ఆనందక రమైన ఊహ. 


; అది ఏమైనా నే చెప్పేది వినండి. నంది తిమ్మ నగారు మహాకవులు. వారి 


సరస కవిత్వమె మా కుటుంబంలోని కలతలను రూపు మాపింది. వారికి 
నేనెంతో రుణపడి యున్నాను. 


* ఆది రాయల వారి రసిక హృదయం వల్ల జరిగిన అద్భుతం. వారికా 


హృదయమే లేకపోతే నా కావ్యం పారిజాతాపహరణం చెవిటివానిముందు 
ఊదిన శంఖమయ్యేది. 


నన్ను చెప్పనీయండి. నంది తిమ్మ నకవి సహృదయులు. సౌజన్యమూ ర్తి. 
నేను ఒకప్పుడు గండ పెండేరాన్ని ఎవరో మహాకవికి బహూకరించ 
వలయునని ఆలోచించుచుంటిని. దానికి ఈ ఆస్థానముననున్న వారిలో 
చాలా మంది అర్హులే అని నాకనిపించుచుండెడిది. అయిననూ వయో 


ర్‌ 


కృ: 
నం : 


శ్రీ విశ్వక కళ్యాణ భాగవతము 
వృద్దులైన నంది తిమ్మ నగారి కిచ్చుట యుచితమని యనుకొంటిసి.అ విష 
యమును నేను వారితో |వస్తావించితిని. దానికి ఆయన చెప్పిన సమాధా 
నము - “పెద్దన వంటి కవిని నేనీ జగత్తులో చూడలేదు. దానిని పెద్దన 
క ఏం్యదుల కీయవలసిందే* అని. అది అట్లులే జరుగవలయునని తిమ్మన 
కవి పట్టుబట్టిరి. అది నాకునూ యుక్రమే అనిపించెను. నంది తిమ్మన 
వంటి సహృదయుని, కవితా (పియుని కలిగిన నా ఆస్థానము భువన 
విజయము ధన్యమైనదని యనుకొంటిని. 


: (వభూ! నంది తిమ్మన కవిగారు |వాసిన రాధామాధవము కావ్యంలో మిగిలి 


పోయిన రత్నం వంటి ఆ పాటను పాడి వినిపించమని కోరండి. 
తిమ్మన కవీ! భట్టుమూర్తి కవి కోర్కెను తీర్చండి. 
వినండి మహారాజా! 


సుమధుర మురళీ నాద వినోదం 
నందకిశోరం భావయ మనసా॥ 


యుమునా తీరే కుటజ కుటీరే 
విహరంతం శిభిపింఛ మౌళిం 11సు॥ 


నీల నీరద శ్యామ శరీరం 

హాస లసిత ముఖ రాకాచందం 

నవ తులసీదళ దామ శోభితం 

ముని జన మానస మందిర వాసం ॥సు॥ 


గోపీ జన చేలాహృత లీలా 

పులకిత హృదయ జలేజ రాజితం 

లీలా మానుష విగహ వేషం 

శ్రీ లలనా మణి హృదయ విహారం ॥సు॥ 


[వజ. సతి హృదయాలింగన తోలం 
కృత రతి కేశీ సంగర హేలం 

రాధా రమణీ కుచ పరి కోభిత 

మృగ. మద సౌరభ వాసీత దేహం ॥సు॥ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 53 


కృ: 


తిమ్మన కవీంద్రా! మీ పాట భక్తి శృంగార రసమయంగా మనోహరంగా 
ఉంది. ఆ జగన్మోహన మూర్తియెన మురళీ కృష్ణుణి అపూర్వంగా 
వర్ణించారు. మీ మధురమైన సంగీతంతో మా వీనులకు విందు చేశారు. 
ఈ ఆనంద సమయానికి చిహ్నంగా ఈ ముత్యాల హారాన్ని మీ కంఠ 
సీమలో నన్ను అలంకరించనీయండి. 


(రాయలవారు ఆనందంతో నంది తిమ్మనను ముత్యాల హారంతో 
ఆలంకరించ బో వుదురు .) 


వ (ప్రభూ! మీరు హారం జాగ త్తగా వేయండి. నంది తిమ్మనగారి ముచ్చ 


బైన ముక్కు. మీకు గుచ్చుకుంటే కష్టం. 
(కృష్ణరాయలు నవ్వుతూ తిమ్మన కవిని హారంతో అలంక 
రించెదరు.) 


* నంది తిమ్మన కవికీ.. జై, నంది తిమ్మన కవికీ....జై, నంది తిమ్మన 


కవికీ... జై. 
((పజలందరూ కరతాళ ధ్వనులు చేయుదురు) 


: భట్టుమూ రి కవీ! మీరు వూరించవలసీన సమస్య.... నమస్యను చెబు 


తున్నాను వినండి. 
'జో హరి జో ముకుంద యని జోలలు పొడిరి భార్యలయ్యెడన్‌.' 


* వినండి |పభూ 1! 


శ్రీ హరి [బహ్మ శంకరులు చెల్యుగ నా యనసూయ యింటిలో 
మోహన ముగ్గరూపు అయి ముద్దుల బిడ్డల వోలె నొప్పి యు 
త్సాహము తోడ నూయలల సంతస మందుచు నుండ వారికిక్‌ 
జో హరి జో ముకుంద యని జోలలు పాడిరి భార్య లయ్యెడన్‌. 


* భట్టుమూర్తిగారు ఒక ఊపు ఊపేశారు. 


3 ముగ్గరు మూర్తులూ మాత అనసూయ యింటిలో ముద్దుబిడ్డ లె ఉయ్యాలల్లో 


ఆనందంగా ఉన్నప్పుడు, పార్వతీ, లక్ష్మీ, వాణీ ఉయ్యాల లూపారని 
మీ పూరణ. అంతేనా? జగత్తును మీ కవిత్వంతో జోల పాడారు. 


ర్‌4 


కృ 


తె 


కృ; 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


వ భట్టుమూర్తి కవి కవిత్యంలోనూ సంగీతంలోను శారదా స్వరూపులు, 
: కృష్ణరాయా! మన ఆస్థానంలో నున్న కవుల మీన పక్షపాతంతో సమస్య 


ఆజ ఆర, 
లను సులువుగా యిస్తు న్నట్టుంది. 


: అప్పాజీ! మన కవులు అసాధారణ _పజ్ఞావంతులు. రసమయంగా 


సమస్యను పూరించటంలో వారికి వారే సాటి. 


* వారి విషయంలో నా కనుమానం లేదు కానీ, నీ విషయంలోనే నా కను 


మానం. నీవు పండిత పక్షపాతివి. కవులకు కావలసీన చుట్టానివి. అందు 
వలనే నేను కొన్ని సమస్యలను పట్టుకొని వచ్చాను. కృష్ణరాయా! 

0 లి ల 
మిగిలిన కవులకు సమస్యలను నన్నివ్వనీ యండి. 


* మీరు సమస్యలిస్తారా?! 
* ఏమిటి వింతగా చూస్తారు? రాయల వారి ఆస్థానంలో రాతి స్థంభాలు 


కూడా క ఏత్వం చెబుతాయి. (పాణమున్న నేను సమస్య నడిగేపాటి 
సరసమైన కవిత్వం కూడా చెప్పలేనా? 


: అమాత్యులవారు ఈ మధ్య ఒక మధుర మైన కవిత కూడా (వాశారు 


(పభూ!.... నాకు వినిపీంచారు. ... వినండి [వభూ! 


* ఏయ్‌, రామలింగ కవీ! 


: వినిపించనియ్యండ మాత్యా! ఆది నాకు కూడా [కొ తగా ఉంది. 


వినిపించండి రామకృష్ణ కీ! 


తె : వినండి (పభూ! 


(పతి ధని ఒక రాగంగా 
(పతి రాయి ఒక శిల్పంగా 
వినిపించిన విద్వాంసులకు 
కల్పించిన శిల్పులకు 


ఈ తుంగభదా తరంగాలు 
ఈ సుందర శిల్పఖండాలు 


ఢీ 


విశ్యకళక్యాణ భాగవతము ద్‌5్‌ 


కృ; 


కృ 


సాజ్యులు ఆధారాలు 
సార్యకాలిక సత్యాలు. 


మనాలి రాయల కొల్వులో 
వినాలి రమ్యమైన కవిత్వం 
కనాలి రాయల కీర్తిని 


ఆనాలి రాయలకూ జ అని, 


(ప్రభూ! యిదేమి కవిత్వమో కాసీ, నా హృదయాన్ని ఆనందంలో 
ముంచివేసింది. 


(కృష్ణరాయలు, కవులూ అందరూ కరతాళ ధ్యనులు 
చేయుదురు.) 


మన ఆమాత్యులవారు రాజకీయ శాస్త్రరంగము, మంతా ంగములలోనే 
కాక, సులువుగా (వజ కర్ణమయ్యేటట్లు కమ్మని కవిత్వం చెప్పటంలో 
కూడా గణనీయమైన (వజ్ఞగలవారని ఈనాడు తెలిసీకొన్నాను. బహుశా 
భావి తరాలల్లో మనలాగా లయ కోసం ఛందస్ఫనే బంధనాలను బిగించి 
పాండిత్యాన్ని చూపిస్తూ కవిత్వం చెప్పకుండా విశృంఖలంగా స్వేచ్చగా 
గళమె త్రి మనస్సులోనున్న మహితమైన భావాలను మానవజాతి మనుగడ 
కోసం |పజా బాహుళ్ళ అభ్యుదయం కోసము తేటతెల్లమైన తెనుగులో 
సూటిగా చెబుతారని ఊహిస్తున్నాను. నా ఊహ నిజమవుతుందని విశ్వ 
సిస్తున్నాను. మన ఆమాత్యుల వారి కవిత భావి తరాల వారి క విత్వానికి 
మంగళగితం పాడుతున్నది. 


కృష్ణరాయా! కవులారా! నన్ను పొగడటం ఆపండి. దయచేసి నా 
సమస్యను వినండి. మీలో ఎవరైనా పూరించండి : నా సమస్య. 


“స్రీలో లుండని మిమ్ము మెచ్చెదరు గాదే కృష్ణరాయాధిపా.” 


: అమ్మా! పీ సమస్యలో నన్నిరికించారు. నేను ఈ అపవాదు నుండీ 


బయట పడటం కష్టమే అప్పాజీ! 


కర్ర 


బీ 


ey 


ఢీ నిశ కళ్యాణ భాగ పతము 


* ఇది చాలా సులువైన సమస్య వభూ! నా పూరణ వినండి. 


హేలన్‌ భావ వరంపరా కలనతో నింపారు వాగ్డాలమున్‌ 
(గాలన్‌ జేసి రసంబు చిప్పిల మహా కావ్యంబులన్‌ వాయు ది 
క్పాల (వాతము బోలు సత్క-వుల సాకన్‌ సజ్జనుల్‌ సాహితీ 
న్రీలోలుండని మిమ్ము మెచ్చెదరు గాదే కృష్ణ రాయాధిపా! 


ఫి పెదన కవీం|దులు చాలా సామాన్యమైన విషయాన్ని చెప్పారు. 
(a హు. 


ఇది సామాన్య విషయం కాదమాత్యా! ఎన్నో శతాబ్బముల క్రితము ధారా 


నగరమున భోజుని యాస్థానమున జరిగిన దానికన్నా మిన్నగా నేడు 
మన విజయనగరమున కళా పోషణ జరుగుచున్నది. పద్యము పాడని 
నోరు, నాటక మాడని యూరు మన రాజ్యమున లేదు. మన రాజు ఆంధ 
భోజు డమాత్యా! మన రాజు ఆరధభోజుడు. నవ్యమైన భావములతో 
మనోహరమైన శబ్బములతో తీయని [దాకా గుళుచ్చముల రసముతో 
-ఆమృతోవమానముగా స్వతంత కావ్యములను |వాసిన మమ్ములను 
పోషించుచున్న ఈ మహారాజును సాహితీ స్ర్రీలోలుడని జనులు మెచ్చు 
కొనుట సామాన్య విషయమా?! 


పల్టీయుల ఆనందము కొరకు మన కవులు ఛారత భాగవతముల 
నాధారముగా జేసికొని వాసియిచ్చిన నాటకముల సంఖ్య అసంఖ్యాక ము. 
అట్టి దృశ్య కావ్యములను చూచిన మన (పజల హృదయములలో 
నుదృవించిన సంస్కృతి యనుపమానము. వారిలో వెల్టివిరియుచున్న 
చైతన్యము ఆసమానము. మన కవుల మహత్తరమైన సాహితీ పృక్రియల 
వలననే, కర్షకులు, కార్మికులు [శమ యనునది ఎరుగకుండా పనిచేయు 
చున్నారు. సంఘము ధర్మబద్ధ మె యలరారు చున్నది. సైనికులు 


' యుద్దరంగమందు వీర విహారము చేయుచున్నారు. సరసమైన సాహిత్య 


మును పోషించని స్మామాజ్యము శ్మశాన సదృశమని మీరెరుగరా? 
ఎందులకు మీ నోటితో మీరు నే చెప్పిన విషయము సామాన్యమని యను 
శున్నారో నా యూహీ కందకుండా నున్నది! 


.ఆమాత్యుల వారి .మనస్సు ఏదియో ఆలోచించుచూ యిట్టుల నని 
యుండవచ్చునని నేను పరిపూర్ణముగా విశ్వసించుచున్నాను. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 57 


త్రి 


కృ: 


oe 


2: ఆవేశ పడకుడు పెద్దన కవీందా! బీ పూరణ సుమనోహరముగా 


నున్నది. కానీ, మీరు చెప్పిన విషయ మసాధారణమైనడ్దై ననూ, మన 
యాస్టాన మున, మనదేశమున సర్వ సాధారణముగా జరుగుచుండుటచే 
నాకది సామాన్యమైన విషయమని యనిపించినది. భారతీయ సంస్కృతి 
ర క్రములో పరవళ్ళు (తొక్కుచున్న మహా కవులు అట్టి కావ్యములనే 
వాయుదురు. ఇట్టి విద్వాంసుడు, మహా కవియునైన మహారాజు అట్టి 
కవులను కంటికి రెప్పవలెనే పోషించును. అందు విశేష మేమున్నది? 
మహాకవులలో కొందరు మహనీయులు, సమస్య నడిగినవారి మనస్సులో 
నున్న ఆనందకరమైన యూహను ఆంతర్దృష్టితో (గహించి మహదానం 
దముగా పూరింతురు. అట్టి పూరణ విని ఆనందింపవలయునని నేను 
కుతూహలపడుచున్నాను. 

అమాత్య వర్యా! సమస్యను సరసమైన భావముతో పూరించుటయే కాక 
అడిగిన వారి యాంతర్యమును ,గహించి పూరించ వలయునను కోరిక 
ఈ కవితా |వృకియను మరింత జటిలమొనర్చుచున్న ది, 


అప్పాజీ వారి కోర్కె తీర్చుట నా వంతు [పభూ! మహామంతి 
ఈ మను నా కొరకే యిచ్చినట్టున్న ది. 'నా వూరణ వినండి. 


స్‌ యింటికి రాడు రేడు పురిలో నే రాచ కార్యమ్ముతో 
కాలక్షేపము సేయునో యనుచు మీ కాంతల్‌ విచారించుచోన్‌ 
ఆలోచించిన మంతివర్యులట దేవా చింతలన్నాప స్వ 

స్రీ లోలుండని మిమ్ము మెచ్చెదరు గాదే కృష్ణరాయాధిపా. 


వ; ఏ రాచ కార్యంతో ఉన్నారో, -ఇంయా రాలేచు స్వామి అని ఆలోచించే 


రాయల వారి భార్యలకు “అమ్మా! మీరంటే ఎంత ఆపేక్ష. మిమ్ములను 
వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. నిజంగా ఏదో అవసరమెన వని 
మీద ఉండుంటాడు' అని నేను చెబుతున్నానని దీని భావం జ్‌. 
రామకృష్ణ కవీ? 


58 


బీ 


శ్రీ విశ్వక శ్యాణ భాగపతము 


ఏ చూడండి కృష్ణరాయా! సమస్యలో మిమ్మలను ఇరికి'స్తే పూరణలో 


నన్నిరికించాడు రామలింగ కవి. ఎక్కడెక్కడ విషయాల పైననో ఒక 
కన్ను వేసి ఉంచుతాడు. 


* ఇదియా మీరు కోరుకొన్న చమత్కారము!....వూరణ మహదానందముగా 


నున్నది. 


: రామభ్యద కవీ! ఈ సమస్యను మీరు పూరించండి. 


సమస్య _ “రతిపతి సామవెదమును రమ్యముగా వచియించె నచ్చటన్‌.' 


* వినండి మహామం కీ! 


అతులిత భక్తి వెంకట నగా|గము పె విలసీల్లు విష్టవున్‌ 

సతతము చూడవచ్చు విధి శంకర ముఖ్యులు వారి భార్యలున్‌ 
చతురత నాట్యమాడు తరి చక్కని గాత సుఖమ్ముతోడ భా 
రతిపతి సామవేదమును రమ్యముగా వచియించె నచ్చటన్‌. pe 


* తిరుమల గిరి పె నున్న వెంక టేశ్వర స్వామిని దర్శించ వచ్చిన (బహ్మ, 


ఈశ్వరుడు మొదలైన వారు, వారి భార్యలూ, నాట్యం చేసే సమయంలో 
భారతి పతి, అంటే (బహ్మ, సామవేదాన్ని గానం చేశాడని దీని 
యభి| పాయం _ అంతేనా? 


* అంతే అమాత్యా! 


* ఈ పద్యముతో రేపు తిరుమలగిరి పై జరుగనున్న |బహ్మోత్సవములను 


(పభువులవారికీ, |పజలకూ జ్ఞాపకము చేయుచున్న మీ వూరణ అద్భు 
తముగా నున్నది. 


మల్చన కవీ! మీరు పూరించవలసిన సమస్య.... 
“కాంతా రమ్మని తల్రి తోడ బలికెన్‌ కర్ణంబులో మెల్పగన్‌.! 
వినండ మాతా! 


పాంతమ్మందున నొక్క పల్రైయును చేరన్‌ కానగారాదు దు 
ర్ధాంత మ్మ య్యెను డప్పి యాకలని ధీరత్వమ్ము కోల్పోవునా 
కాంతన్‌ కుంతిని గాంచి ధర్మజుడు శోకమ్మాపగా ఘోరమౌ 
'కాంతారమ్మ'ని తల్రితోడ బలికెన్‌ కర్ణంబులో మెల్పగన్‌. 


శ్రీ విశ్యకళ్యాణ భాగవతము 59 


త్రి 


; అరణ్యంలో వెళుతున్నప్పుడు కుంతి ఆకలికి దప్పికకూ ఓర్పుక్‌ కోలేక 


ప. పరిస్థితిలో నున్నప్పుడు ధర్మరాజు “అరణ్యం అని మెల్లగా 
చెవిలో చెప్పాడా? మీ పూరణ అద్భుతంగా ఉంది. 


ఇంక ఈ సమస్య, పింగళీ! మీ వంతు. సమస్య వినండి. 


“భార్యకు నల్లుడయ్యె మునివర్యులు చితము నందు మెచ్చగన్‌.” 
సర, అనే 


:* ఎన్నో జన్మల అనుబంధాన్ని యింపుగా చెప్పమని మీ అభిపాయ 


మమాత్యా! పద్యం వినండి (ప్రభూ! 


ఆర్య వినుండు లక్ష్మి తన యక్క ధరాసతి గర్భమందు స 
త్కా-ర్యము భర్త సేయుతరి తానుదయించెను కూర్మి, రామభూ 
వర్యుడు గౌరి నాథు విలు భంగము జేసి ముదాన లీలగా 
భార్యకు నల్లుడయ్యె మునివర్యులు చిత్తమునందు మెచ్చగన్‌. 


*మీ కళావూర్ణోదయం కావ్యంలాగా ఈ పద్యం కూడా గజిబిజిగా ఉంది 


నా బుదికి. 
(6 


అల్లసాని వారి అల్లిక జిగిబిగి, పింగళివారి కల్పన గజిబిజీ మామూలే 
అమాత్యా! 


ఏ; ఈ సమస్య కిష్టమైన సమస్య మహామంత్రీ! అయినా సూరన కవి అద్భు 


తంగా పూరించాడు. 


: అమాత్యవర్యుల కర్రమయ్యేటట్లు దీని భావం నే చెబుతాను. అప్పుడు 
0 ౧ 


వారే శబాష్‌ అంటారు. 


లక్ష్మి తన అక్కయెన భూదేవి గర్భవాసాన పుట్టటం కోఎంది. 
శ్రీ మహావిష్టువు రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహారం చెయ్య 
టానికి జ కన మె త్రినప్పుడు, సీత భూ సుతగా పుట్టింది. భూమి 
తల్లి, సీత కూతురు, రాముడు భర్త. భూమి విష్ణువుకు భార్య. అందువల్ల 
భార్యకు నల్లుడయ్యె మునివర్యులు చి త్రమునందు' మెచ్చగన్‌, సరిపోయిం 
దమాత్యా! ఇది రసమయమైన పూరణే. 


60 


కృ 


కృ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


విప్పి చెప్పావు గాబట్టి తెలిసిందీ పింగళశీ! బాగా చెప్పావు. | బహ్మా నందంగా 


ఉంది నీ పూరణ. కానీ కృష్ణరాయా! ఇట్టాంటి గజిబిజి సమస్యను నేను 
కూడా ఇవ్వకూడ దేమె+! 


; ఏంలేదు. సులువుగానే ఉంది అప్పాజీ! 


* మన కిద్దరికీ అర్థమైతే చాలదు గదా! మన [పజల కర్ణం కావాలిగదా! 
; మన దేశంలో నున్న (పజలు సెహితీ చర్చలలో మనతో పోటీ 


కృ: 


కృ 


త్‌ 


పడ గలరు అమాళ్యా. 


; యథారాజా తథా |పజా. ఆంతే నంటావా? 


అంతే అప్పాజీ!.... కవీశ్య్వరులారా! సమస్యలను సరసంగా పూరించారు. 
బీ సమయస్సూ రి యనుపమానమేు. ఇక తరువాత విషయం వర్ణన, 


కనులకు గట్టిన యట్టుల 
మనసులు పులకింప భావ మాధుర్యముతో 
తనువులు పరవశమందగ 
ఫౌనరింపుడి వర్ణనల నపూర్వ విధానన్‌. 


మహా కవులారా! సూర్యోదయ సమయాన్ని , ఆరు బుతువులను, 
సూర్యాస్తమయం నుండీ చం దోదయం వరకూ ఉన్న సమయాన్నీ 
మనోహరంగా వర్ణంచండి. 


* కృషరాయా! ఇది చాలా మామూలు (పశ్న. మన కవులు వారి కావ్యా 
౯ 


లలో చేసిన సూర్యోదయ సూర్యాస్తమయ బుతు వర్ణనలు అద్భుత 
మైనవి ఎన్నో ఉన్నాయ్‌. వాటినే మళ్ళీ మళ్ళీ చేయమనటంలో షీ (పశ్నలో 
నాకేం .పస కనిపించటం లేదు. 

అప్పాజీ! ఒక్కసారి ఈ విషయాన్ని మీ ఆంతరాత్మలో ఆలోచించండి. 
ఉద యా.సమయాలు, “బుతువులు భగవంతుని లీలలో 'ఒక భాగం. వాటి 


.సొందర్యం ఎందరు ఎన్మ్నివిధాల :వర్తించినా యింకా యింకా చూడాలనీ 
ళా 


వినాలసీ .అనిపిస్తూనే ఉంటుంది. అవి లోక చకానికి ఆకులు. కవుల 
ఆనందానికి అవధులు, అప్పాజీ! వారిని వర్జించనీ యండి. 


శ్రీ 


సె 


కృ - 
; వసంత బుతువును నేను వర్జిస్తాను _పభూ! వినండి : 


విశ్వకళ్యాణ భాగవతము 61 


* వినండి పభూ! సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాను. 


ఇనుడుదయాచలంబుపయి హేమ కిరీటము వోలె దోచె సం 
జనిత కుతూహలంబున కుజంబుల పైనను పాడె వక్షుల 
య్యనువున నాట్య మాడెను లతాంతము లుల్లము లుల్హసిల్దగా 
జనములు కార్య సాధనకు సాగిరి మోములు వద్మపం క్రిగాన్‌. 

నా పద్యంలో నున్న సొగసు పజల కర్ణం కావటానికి కొద్దిగా 
వివరణ నిస్తాను. సూర్యుడు ఉదయ పర్వతంపై బంగారు కిరీటం లాగా 
ఉన్నాడు. "సంతోషంతో పక్షులు చెట్ట పై పాడుతున్నాయ్‌. పూవులు 
నాట్యం చేస్తున్నాయ్‌. (పజలు, వారు "నిత్య కృత్యంగా చేసే పనులకు 
సాగారు. అ సమయంలో వారి ముఖాలు పద్మాల వరుసలాగా ఉన్నాయ్‌. 
(ప్రభూ! రు (తో జనాన్‌ చేతయతే” ఇది వేద బుక్కు. సూర్యోదయంతో 
న చైతన్గం కలుగుతుందని ఈ వాక్కు ఆర్థం. ఆ సమ 
యంలో మనస్సులలో [కొత [కొత్త పనులను చై చై తన్యవ ౦తంగా చేయా 
లనే అభ్మిపాయం కలుగుతుంది. అందుకే జనుల ముఖాలు విచ్చుకున్న 
పద్మాల లాగా ఉన్నయని చెప్పాను. 


పెద్దన క ఏం దా! మీరు సూర్యోదయాన్ని ఎంతో ముచ్చటగా వర్ణించారు, 


చివురాకు, సౌరుతో' చెలగు వృజ్మాగము 
లజ్జతో విలసీల్లు రమణియయ్యె 

(పసుపు (కొంబూతత్తో వసమీరు లేమావి 
కొమ్మ చెలువగు పెండి కూతురయ్యె 


సురభిళ మెగజిమ్ము సురుచిర సుమపం క్తి 
సుందర కన్యకా బృందమయ్యె 

కలకంఠ రావముల్‌ వలుకు పుంస్కోకిల 
సంగీత వీద్వాంస సరణి నొ షప్పె 

కుతుక మెగయగ మలయ మారుతము వీచె 
తీయ తీయని యూహలే యూయలూచె 
భువియె దివియెన చందాన ముదము దోచె 
సరసమై వచ్చె నిలకు వసంత బుతువు, 


62 


కృ: 


కృ 


శీ విశ్వక ళ్యాణ భాగవతము 


ఈ పద్యంలోని మనోహరమైన భావం యిది. చివురాకులతో 
నున్న ఇటు సిగుతో కూడుకొన్న స్రీ ముఖంలాగా, పూచిన మామిడి 

ట్‌ a 
కొమ్మ పెండ్లి కూతురిలాగా, సుగంధంతో విరాజిల్లే పువ్వులు అంద మైన 
ఆడ పిల్లల సమూహంలాగా, తీయగా పాడే కోకిల సంగీత విద్యాంసుని 
లాగా ఉన్న సమయంలో సంతోషం ఉప్పొంగుతున్నది. చల్రగా గాలి 
వీస్తున్నది. జనులు ఊహల ఉయ్యాలలొ నూగుళున్నారు. భూమి స్వర్గ 
మైంది. అప్పుడు వచ్చింది వసంత బుతువు. 


వసంత బుతువును మనోహరంగా వర్ణించారు. 


; గీష్మ బుతువు _ ఎండాకాలాన్ని, నేను వర్ణిస్తాను (పభూ, వినండి! 


ఆండయు నాపు లేని జనులల్హల నాడగ వేడి గాడ్పుతో 
బండలు (బద్దలయ్యె తన వారల గాంచిన భూమి తల్లికిన్‌ 
గుండెలు వీటవారె తనకుంగల యామ ఫలాల దెచ్చి రా 
రండని యిచ్చె నందరికి ప్రాణము నిల్పగ |గీష్మ మందునన్‌. 


(పభూ! ఆ సమయంలో నిలువ సీడలేని జనులు తల్లడిల్లి ఫోతు 
న్నారు. వారిని చూచి బండలు _బద్దలవుతున్నాయ్‌. భూమి అన్నిచోట్లా 
పగుశ్నేర్నడాయ్‌. ఆ దృశ్యం, భూమి తల్లి గుండెలు దిదలెనటు కనిపి 

జ గ. ఠా = 6 
స్తున్నది. చెట్లు మామిడి పండ్ర నిస్తున్నాయ్‌. ఆ సన్నివేశము ఎండకు 
బాధపడుతున్న తన బిడ్డలపై జాలితో భూమి తల్లి ఆందరికీ “రండి 
రండీ” ఆని పిలిచి మామిడి పండ్లను పంచి యిస్తున్నట్టుగా ఉంది, 


మండిపోయే ఎండాకాలాన్ని కూడా మహా మధురంగా వర్ణించారు ధూర్జటి 
కవి. 


: వర్ష బుతువును నేను మూ ర్రీభవింవ చేస్తాను [పభూ! 


ధారుణి మండు చుండెనని త ల్రైడమందు నది నదాలలో 
నీరము లింకి పోవగని నిశ్చల రీతిని యూరకుండగా 

నేరని వాసవుండు తననే కొని యాడెడు వారు మేఘమ 
ల్హారము పాడిరోయన దయార్ద్రత జూచెను కుంభ వృష్టితోన్‌, 


ముకక = 


= అమ్ము 


rc EN 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 63 


ఎండ వేడిమికి భూమి మండిపోవటాన్ని చూచిన నదులలో సము 
(దాలలో సీర ఇంకిపోయింది. బాధపడుతున్న వారిని చూచి జాలిపడటం 
(పకృతి సహజం. ఆ పరిస్థితిని చూచి దేవేందుని హృదయం కరిగి 
పోయింది. ఎవరో భక్తులు ఆయనను మేఘమల్తార రాగము పాడి 
ఆనందపర చిన ద్రింది. మేఘాలకు రాజయిన దేవేందుడు కుండపోతగా 


వరం కురిపించాడు ఇది ఈ పద్యంలోని భావం. 
ష 


థి భట్టుమూర్తి కవి వర్షాకాలాన్ని అమోఘంగా వర్ణించారు. 


: భట్టుమూర్తి క వీ! కా సంగితము, సాహిత్యము రెండింటనూ అసమాన 


జండు: ఇయ్యది మా ఆదృష్ట ము. మేఘ మల్తార రాగాన్ని విని 


పించండి. ఆనందంగా వినాలని ఉంది. 


: ఇది సమయము కాదు. ఇయ్యది సాహిత్యగో ష్టి జరుగుతున్న సభ, 


౩; సంగితము, సాహిత్యము రెండును కారదామూర్తి రెండు కన్నులు. ఒంటి 


కంటి వానివలె మనము ఒక కంటితోనే లోకమును చూచుచున్నాము. 
భట్టుమూర్తి రెండు కన్నులతో ఆ తల్లి లోకాతీత సౌందర్యమును చూడ 
గలిగినవాడు. ఆయన మేఘమల్లార రాగము పాడుటకు మీ క౩ండుల 
కభ్యంతర మో నాకు తెలియకున్నది. ఇది యంతయూ ఆసూయవలన 
జరుగుచున్న దని నా యనుమానము. ఇంతటి మత్సర ము పెద్దన 
క్వీందుల వంటి పెద్దలకు తగదని నా మనవి. 


* పాడుటకు నాకేమీయూ అభ్యంతరము లేదు. ఆ రాగ పభావమున 


వర్షము విపరీతముగా కురిసిన, ఈ సభకు విచ్చేసిన జనులు ఇండ్ల కేగలేక 
తు గాట్ల పాతౌదురేమోయని నా యనుమానము. 


మీరు ఎంత |శ్రావ్యముగా పాడిననూ, వర్షము వచ్చునని నేననుకొనను. 
సంగీతశాస్త్ర [గంథములలో నా విధముగా (వాసి యుండవచ్చును కానీ 
అది యథార్థముగా జరిగెడి పని కాదు. ఆనందంగా ఆలపించండి. 


సీకు మంతముల (వభావము పైననూ, రాగముల శక్రిపెనను విశ్వాసము 
లేకుండి యుండవచ్చును. శారదామాత దయచేత కవితా [పాభవము 
సంపాప్తించినదని పరిపూర్ణముగా విశ్వసించు నీవ ఈ విధముగా 
మాటాడుట అనుచితము, 


64 


శ్రీ విశ్వక ళ్యాణ భాగవతము 


: ఆర్ష రం గురించి మీరు చెప్పవలసిన యరోగతి నాకింకనూ 


పట్టలేదు. అట్టి సంపదాయముల పై గల సముచిత విశ్వాసముతోడనే 
యంతవాడనయితిని. చిత్తశుద్ధి లేని శివపూజలు చేయు మీవంటివారు 
నాకు నీతులు చెప్పవలసిన. యవసర మెంతమ్మాతమూ లేదు. 


ఏ ఇది పంటలు పండి, ధాన్యమంతయూ పొలముల మీద నున్న కోతల 


సమయము. రాగము పాడుట వలన వర్షము కురిసిన హాని కలిగి 
దేశారిష్టము సంభవించునని పెద్దన గారి యి పాయము. 


వ మీరునూ కోతలు కోయుచున్నారు. మీ కందరికీ ఒకటే పిచ్చి....మూఢ 


నమ్మక ము. 


: కృష్ణరాయా! ఈ సభా మండపము రణరంగముగా మారుచున్నది. మన 


కవులు, సాహిత్య రంగముననే కాక సమర రంగమున కూడా అందె 
చేసిన చేతులవలె నున్నారు. 


* పాడనీయండి (పభూ! 
ఏ ధర్మము తప్పని మన రాజ్యపాలనలో మన దేశమున క్రేయన, దవములు 


కలుగవని నేను నమ్ముచున్నాను. భట్టుమూర్తి కప! మలార రాగాన్ని 
తి ఇటీ బా 
మధురంగా పాడండి. 


: ([పథూ! తమరు పాడమనుచున్నారా! 
* పాడమనియే కోరుచున్నారు. 


; పాడండి, పరవాలేదు. పరమాత్మ మన రాజ్యమును ఎల్పప్పుడునూ 


రశించుచునే యుండును. 


(భట్టు మూర్తి కవి మల్హార రాగమును పాడును. జనుల కరతాళ 
ధ్యనులు మిన్నుముట్టును.) 


: ఎంత అద్భుతముగా పాడితిరి! ఎంత అద్భుతముగా పాడితిరి! భట్టు 


మూర్తి కవి కేవలము పురుషరూపముననున్న శారదాదేవి అవతారము. 
సంగీత సాహిత్యములు రెండునూ ఆతని సొత్తు. అమాత్యా! తెప్పించండి 

-...రత్న మణి మయ సువర్ణ కంఠ హారమును. ఏ కంఠముతో |శావ్య 
మున మన యందరి వీనులకు విందొనర్చెనో, ఆ సుధామయ మూరి 


దెవ్యవాణికి అంజలి ఘటియించుట ఈ రాయల వూర్వజన్మ సుకృత ముగా 
భావించుచున్నాను. 


క 


శ్రీ 


కృ 


ఈ ( 


రల 
లో 


శ్‌ ఇ 


విశ్వకళ్యాణ భాగవతము రక్‌ 


(తిమ్మరుసు రత్న మణి మయ హారమును తెప్పించును. దానిని 
రాయలవారు భట్టుమూర్తి మెడలో నలంక రింతురు. ) 


; (ఆనందముతో) 


సకల కఇ్మాతల పాలనా చతుర (శ్రీళా సర్వ విశ్వంభర 

[పకటీ భూత సమస్త వస్తు మయ దేవా శంకరా సామగా 

న కళా లోల విరించి మీరలు ధరన్‌ స్మామాజ్యమున్‌ సేయగా 
నకలం కోజ్వల కృష్ణరాయ మహీిచందాకారమున్‌ గంటిరే! 


; సుకవీ! నీకు నా శుభాశీస్సులు. ఈ నాటి నుండీ నీవు రామరాజ భూషణు 


డను పేరుతో విలసిల్లుము. 


: రామరాజ భూషణ కవికీ....జై, రామరాజ భూషణ కవికీ....జై, రామ 


రాజ భూషణ కవికీ....జై. 


(ప్రజలు జయ జయ ధ్యానములు చేయుదురు.) 


* చూడండి ప్రభూ! ఆకాశ ము ఉధృతముగా మేఘావృత మైనది. 
; వర్షము వచ్చు చున్నది వభూ! 


: పిడుగుల "ఫెళ పెళార్భటి హెచ్చయినది (పళూ! కత్తులు దూసినట్లు తళ 


త్తశలు వయ తలము. నందతటనూ కప్పుచున్నవి (పథూ। 


ఏ; వరము తథ్యము. 
a 


(వర్షము త్మీవముగా పడుచున్న ధ్వనులు వినిపించును.) 


: (కన్నుల సీఠు నిండగా) ఇంతటి తీవ వర్ష పాతమునకు నేను కారకు 


డను (వభూ!....నేను కారకుడను. (పజలు పరువులెత్తు చున్నారు. పశ 
గణములనూ, పండిన పంటచేలనూ రక్షింప నుపాయము కనిపింపక 
యున్నది (పభూ! 


ఏ భట్టుమూర్తిగారు మరల నేదైన రాగమును, వర్షమును మరలింప, పాడ 


గలరేమో! 
SVB.5 


66 


ల 


క 


శ్రీ విశ్వకళ్యాణ రాగవతము 


: నావల్దకాదు రామలింగ కవీ! ఒకసారి మేఘమల్హార రాగమును పాడిన 


తరువాత, అది దాని [ప్రభావమును చూపింపక ' త్రిరోగమింప చేయుటకు 
నేను సమర్హుడనుకాను. 


: నే చేసిన పాపమునకు నిష్కృతి లేదు _పభూ! నే చెసిన పాపమునకు 


స్‌ తి లేదు. 


; ఇది ఆవేశపడి ఏడ్చుటకు సమయముకాదు. ఆలోచనతో మీ బుద్ధికి 


పదును పెట్టుడు. 


ఏ; పింగళివారు పెట్టవలసిన పదును ఎప్పుడో పెట్టిరి. 
: పెద్దనగారూ! మీరు పెద్దవారు, పరబహ్మ మీ యందున్నాడు. మీరాలో 


చించిన ఏది యేని ఉపాయము తోచక మానదు. 


ఏ కమింపుడు పెద్దన కవీం దా! దారి చూపింపుడు. 
ః (ఒక్క కణమాలోచించి) స్థంబీభూతుడైన ఈ ద్యూరటి కవియే దీనికి 


సమర్థుడు. శంకర sa va స్మరణా నిరతుడైన ఈ ధూర్జటి వర 
మేశ్వరునకు విన్నవించిన వసవతి కరుణించునని నేను నమ్ముచున్నాను, 
ధూర్జటి! కాలము మించిపోనీయక కాలకంరునితో విన్నవించుము. 


: ఏమట్టుల చలన రహితముగా నున్నారు! [పళయమువలె [ప్రపంచమును 


ముంచివేయుచున్న వర్షము మీకు కనిపించుట లేదా? 


* కరుణతో ఆలోచించండి ధూర్జటి కవీందా! 


; అనుదినమూ నిన్ను చూచుచుందును గనుక, హాస్యమునకేదియో అను 


చుందును. ఈశ్వర పాద భక్తులైనవారు, ఎట్టి కాలకూట విషమునై ననూ 
భరించి, లోక కళ్యాణమే చేయుదురు. నీవిందుకు భిన్నము కావని నేనను 
కొందును. నీవు నిజమైన శివభక్షుడవో కావో ఈ క్షణమున తేలిపోవును. 


: ఇందరు ఇన్ని రకములగా చెప్పుచున్నారు. మీపై ఆశతో నున్నారు, 


మా ఆశలను వమ్ము చేయకండి. 


; మహాత్ముల మనస్సు వెన్నకంటే మృదువైనది. వారి వాక్కు కత్తి 


వాదర కంటే పదునైనది. ఈ విషయము లోక మంతటికీ విదితమే. 


# 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఈ వర్ష ధారా పాతమును నిరోధింవ మీరే సమర్భలు. ధూర్జటి కవీం్య! 
చేయండి శివ స్తవం. 


ధూ: కైలాస నాథ హర శంకర రీన బంధో 
కాత్యాయనీ మానస పద్మ మతా 
శ్రీరాజతాచల నివాస విహార శంభో 
(తాయ స్వమాం త్వత్పద పద్మ దాసం, 


హర మహేశ్వర కన్నులు తెరచి చూడు 
జంగమ స్థావరములు ప్రచండ మైన 
వర ధాటికి ఘూరిలు పశుపతీశ 
ఎ ణం 
జగములను కావ రమ్మిక జాగువలదు. 


వినిపింపవా నాదు విన్నపమ్ముల నీకు 
హర నీలకంఠ మహాను భావ 
కనిపింవవా నీకు గగనమ్ములో నుండి 
వడు పర్ణ ధారలు పార్వతీశ 
తలపోయవా యిట్టి దారుణ విధ్వంస 
కాండ కూడ దటంచు గరళ కంఠ 
మది నెంచవా నీవు మామక భక్తుడౌ 
ధూర్జటి పిలు పంచు దురిత దూర 


ఏమి వరుణుండు నీమాట స్వామి వినడ 
వాసవుడు నీకు బెదరడ వర్ష మింక 
ఆగదా యిట్టి యాగడ మనఘ యెటుల 
సైప నేర్చితి శంకరా వశ స్త చరిత. 


చటుల తర వర్ష మిట్టుల 

నిటలాఇు కురియుచుండ నీ విట్టుల మా 
కట కటలు గనక |పళయో 

దృట తాండవ లీల నాడ భదమ రుద్రా 


68 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 
ఏను భవత్పదాబ్దముల నెప్పుడు చిత్తము నందు నిల్చి నిన్‌ 

ధ్యానము చేతునేని తవ దాసుని ధూర్జటి సత్క_వీశునిన్‌ 

పూనిక (బోవగా కరుణ పుట్టిన వేగమె రమ్ము యిట్టి వ 

ర్షాన జగమ్ము మున్లుతరి శర్వ పరాత్పర శంకరా హరా! 


; (ప్రభూ! మేఘాలు తగ్గినాయి. వర్షం వెలిసింది. ఈ విధంగా విశ్వ 


కళ్యాణం చెసిన ధూర్జటి మహా భక్తుడు [పభూ, మహా భక్తుడు! ఇందు 
నే చేసిన అపరాధాన్ని మన్నించండి ధూర్దటి కవీందా! 
జి 
మహా భక్తులై న మిమ్ములను అనరాని మాటలన్న నా నాలుకను 


ఖండ ఖండములుగా ఖండించినను తప్పులేదు. మహాపభూ! నాకా 
దండన విధించండి. 


* పింగళీ! ఇది ఏమి వెట్టి? కమ్మని కవిత్వము చెప్పగల సీ నాలుకకు, మహో 


కవియూ ధర్మమూ రియ ఆయిన మన రాజు అట్టి దండన ఈయగలరా? 
తప్పు చేసినవారు హృదయ పూర్వకముగా పళ్ళాత్తాపముతో త ప్రమైన 
పర మేశ్వరుడు వారి పాపమును భస్మీభూతమొనర్చును. నిన్నూ, నన్నూ 
మన్నించేవాడు సర్వేశ్వరుడు. పింగశీ! లోక కళ్యాణం చేసేవాడు దయా 
మయుడు శంకరుడు. సీవూ, నేనూ నిమిత్త మ్మాతులం. పరాత్పరుడు, 
పతిత పావనుడూ అయిన ఆ పర మేశ్వరుని పాదములే మనకు శరణ్యం. 


హే నీలకంఠా మహాదేవ శంభో హరా శంకరా దీనబంధో కృపా 
సాగరా భక్త కల్పదుమా కృ త్తివాసా భవానీ పతే సర్వ సర్వంసహా 
చ్మక నిర్వాణ సంధాయకా సర్వ గీర్వాణ సంసేవితా సర్వ జీవాంత 
రాత్మ |పభా భాసితా భూతనాథా శివా చందరేఖా సుధా వూర స్మేరాం 
కురా రంగదుత్తుంగ గంగా తరంగానుషంగాను మోదా శుభాంగా భవా 
దివ్య భస్మాను లేపో త్రమాంగా విభూతి [పదా సర్వ సంసార మాయాంధ 
కారా వినిర్ముక్త చిదూప వేదాంత వేద్యా జగన్నాయకా పాహిమాం 
పాహిమాం పాహిమాం. 


(కనులకు కనుపట్టు శివునకు ధూర్జటి నమస్కరించును.) 
జి 


ఏ పెద్దన కవీరదా! మీరు చెబుతున్నా వినకుండా, భట్టు మూర్తిని మేఘ 


మల్తార రాగం పాడమనటం నే చేసిన మవిపఠాధం. 


సె 


ey 


శీ విశ్వకళ్యాణ భాగవతము 69 


; నాయనా పింగశీ! నీవు నిజముగా పండితుడవు, మహాకవివి. నీ పాండిత్య 


మునకు తోడు వినయ మలవరుచుకొనుట అవసరము. వినయము లేని 
విద్య లోకమున కపకారము చేయును. వినయము గలిగిననాడు నీవు 
లోకమునకు పెన్నిధి వంటి వాడవు 


* పింగళి సూరన గారి కిట్టి మాటలు రుచించునని నేననుకొనను. ఒకరు 


వారిముందు తలవంచవలయునే కాని, వారు మరియొకరి ముందు ఎన్న 
డునూ తల వంచరు. 


: మరెన్నడూ యిటుల మాటాడనని శ్రీకృష్ణ దేవరాయలవారి పాదముల 


ఆనగా (ప్రమాణము చేసి చెప్పుచున్నాను. 


; పింగళి సూరన కవీ! నీవు ఈనాటి నుండి సార్ధక నామదేయుడవు. 


సీకు నా శుభాశీస్సులు. దీర్దాయురస్తు. / చేయియె త్రి దీవించును.) 
రామలింగ కవీ! హాస్యమునకొక అవధి యుండుట అవసరము. నిన్ను 
సభా ప్రారంభమునుండి చూచుచున్నాను. మహాకవియైన ధూ ర్లటిని సీ 
నిశిత మైన హాస్యముతో పరిహాసము చేయుచున్నావు. ఆ మహాకవి హృద 
యాన్ని గాయపరుస్తున్నావు.. వోస్యం రసమయంగా ఉండాలి కానీ, 
విష దిద్దంగా ఉండ కూడభు నాయనా! అన్ని వేళలా అలా అంటున్నా 


వని కాదు. వత్యేకంగా ధూర్జటి విషయంలో నీమ్లా టలు తీయని వోస్యం 


కోసం. (వయత్నిస్తున్నా rene ఉంటున్నాయ్‌. సళ్ళతో 


: పెద్దన కవీందా! మీ మనస్సు చాలా సున్నితమైనది. (పభూ!: 


మంకీ!... సభికులారా!...మీరంతా వినండి. ఈ యఠార్థాన్ని ప. 
అనుదినము విజయనగర రాజ వీధులలో అర్ధర్మాతి వేళ ఆ వేశ్య వాకిటి 
ముందూ ఈ వేశ్య వాకిటి ముందూ కనిపిస్తున్న నన్ను చూచిన రామ 
కృష్ణుని హృదయంలో అగ్ని రగుల్కొాన్నది. “మహా కవివైన నీవు 
పజల కంటిలోబడి చులకన కానద్ద'ని “అవసరమైతే మీ సౌధానికే 
ఎవరు కావాలీ అంటే వారినే పంపే “ఏర్పాటు చేయిస్తా'నని రామలింగ 
కవి ఎన్నోసార్లు చెప్పాడు. 


దానికి నే నిచ్చిన సమాధానం _ “మా యింట అసలే వీలుకాదు. 


నా భార్య పరమగయ్యాళి, దుర్మార్గురాలు, విరసురాలు; ఆ పరిసరాలలో 
“య అ] 


70 


డీ విశ్వకళ్యాణ భాగవతము 


నాకు ఏ స్రీతో ఉన్నా ఆనందం రాదని యథార్థం చెప్పాను. అంతే 
కాకుండా నేను వెళ్ళిన వీధులన్నిటిలోనూ రామలింగ కవి నా కంట పడ 
టంతో *ఈ పెద్దమనిషి కూడా యిదే పనిచేస్తూ నాకు నీతులు చెబుతున్నా 
డిని అనుకొన్నాను. అంత నేను 


“ఇంటి లోపల భార్యతో నేకపత్ని 
[వతు డనంగ జెలుంగును రా| త్రివేళ 
స్వామి పురికాంతలన్‌ జేరి సరసమాడు 
రామకృష్ణుడు సార్థకనాము డవని' 


అని ఆపహాస్యం చేశాను. “ఊరంతా అనుకుంటున్నారు. క్స్‌ గుట్టు రట్టు 
కాకుండా చూసుకో. ఈ సంగతి నీ భార్యకు తెలిసిందా అంటే నీ 
సంసారం పుట్టి నడి సముదంలో మునుగుతుంది” అని హెచ్చరించాను. 


నా హెచ్చరికను రామలింగకవి పట్టించుకొనలేదు. 'మూడో కంటి 
వాడికి తెలియకుండా చెయ్‌, ధూర్ణటీ!' అన్నాడు రామలింగ కవి. 
అప్పుడు నేను *మూడో కంటివాడికి తెలియకపోయినా, మూడు కన్ను 
లున్న పరమశివునకు తెలుస్తుంది గదా!” అన్నాను. 

ఆ తర్వాత కూడా రామలింగ కవి నన్ను వదిలి పెట్టలేదు. 
అప్పుడు నేను రామలింగ కవి యింటికి వెళ్ళి, స్వయంగా ఆయన 
భార్యతో చెప్పాను. 

“చెల్లెమ్మా! నేను వెళ్ళిన |వతిచోటికి మీ ఆయన కూడా 
వస్తున్నాడు. ఇంత ఆందమైన, మహాసాధ్వియెన యిల్హాలిని యింట్లో 
బెట్టుకొని మీ ఆయన కేం పోయే కాలం వచ్చింది! అని అన్నాను. 


అప్పుడు ఆమె చెప్పిన సంగతులివి? 


“అన్నా! మా దాంపత్యంలో గల అన్యోన్యతను మీ రెంత 
మాతం సంశయించ నక్కరలేదు. మేము ఆనందంగానే ఉన్నాం. ఆయన 
(పతి నిత్యమూ సానివాడలో తిరుగుతారు.ఆ సంగతి నాకు బాగా తెలును. 
సాని వాడలో పెరిగే బాలికలకు సాహిత్యము, సంగీతము, నాట్యము 
చెప్పటం ఆయన చేస్తున్న వని, అవి వాండ్డ భవిష్యష్ధీవితానికి, ఉపాధికి 


శ్రీ విశ్వకశ్యాణ భాగవతము 71 


అక్కర కొస్రాయని ఆయన విశ్వాసం. దారిలో కొంతమంది ఆ విధంగా 
తయారై, వాండ్ల దుర్బర వృత్తిని వదిలి పెట్టి, దేవాలయాల్లో నాట్యం 
చేసేవారిగానూ, రాజుల కొలువుల్లో నాట్యం చేసేవారిగానూ ఉద్యోగాలు 
సంపాదించుకున్నారు. వారికి ఎన్నో పురాణ గాథలు, భక్తి తత్వాలు 
చెప్పి, వారి జీవితాని కొక నవ్య చైతన్యాన్ని వసాదించ టం కోసం 
(పయత్నిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని వారి యంత 
రంగ విశ్వాసము. 


వారు అప్పుడప్పుడూ హాస్యంగా చెబుతూ ఉంటారు: “కొందరు 
వేశ్య మాతలు తన పురాణాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదలి 
వేస్తున్నారు” ఆనీ, “మరి కొందరు వేశ్యలు వారు చెప్పిన సంగీత, 
సాహిత్య, నాట్య పాఠములతో వారి వృత్తిని ఘనంగా సాగిస్తున్నారు” 
అనీ, ‘కొందరు వారు (వబోధించిన శివ భక్తితో దూర్చ టిగారి మనస్సును 
రంజింప చేస్తున్నారు” అనీ, ‘కొందరు ఆయన బోధించిన విష్ణు భక్రితో 
శ్రీకృష్ణరాయలు వారిపై మక్కువ పెంచుకున్నా 'రనీ, “వారిలో కొందరిని 
లాలించి, వారి మాటలాలించి, వారినొక దోవన పెడుతున్నాను” అనీ, 
పరమాత్మయైన కృష్ణభగవానుని పై ధ్యానం పెంచుకొని గోపికలు 
జీవితాలు గడిపినట్టుగా గడుపవలసినదిగా వారికి ఉద్బోధ చేస్తున్నట్లు, 
తన | పయత్నాలు నెరవేరుతున్నట్టు- ఇలా రకరకాలుగా చెబుతుంటారు. 
అన్నా! నాకు వారిపై పరివూర్ణ మైన విశ్వాసముంది. వారు పరమవూజ్యు 
లైన వ్యక్తులు. హాస్యమున కేదియో మాటాడుచుందురు. మా జీవిత నావ 
మహా |పళాంతముగా సాగిపోవుచున్నది. కానీ, మిమ్ములను గురించియే 
అప్పుడప్పుడూ బాధపడుతుంటాము”' అని చెప్పింది. 

అప్పుడు నాకు తెలిసింది. అంతకుముందు నేను “పట్టణంలో సాని 
వాండ్డకు కూడా యింతటి శివభక్తి యేమిటి!' ఆని అనుకునేవాణ్ణి. కానీ 
ఆ భ క్రితత్యం రామలింగ కవి (పబోధితం అని అప్పుడు నేను తెలుసు 
కున్నాను. ఆంత నేను “అమ్మా! యిలా వచ్చానని రామకృష్ణునకు 
తెలియనీయవద్దు' ఆని చెప్పి ఆమె సెలవు తీసుకున్నాను. 


ఆ ఘటనతో నాకు జ్ఞానోదయమైంది. ఆనాడే ఈశ్వరుని ముందు 
[ప్రమాణం చేశాను: “హరా! మరెన్నడూ స్‌ వేశ్యనూ ముట్వకోను” అని. 


2 


డీ విశ్వకళ్యాణ భాగవ తము 


అప్పటినుండీ రామలింగక'వి చేసే [వయత్నంలో నేనూ భాగస్వామి 
నయ్యాను. కోనీ, ఆ వేశ్యలతో చెప్పాను._'నేను వాండ్ల యిండ్లకొచ్చి 
పాఠాలు చెబుతున్నట్టు, భజనలు ఏర్పాటు చేస్తున్నట్టు రామలింగ కవికి 
కూడా లెలియనీయవద్ద 'ని. ఆనాటినుండీ వాండ్లు రామలింగ కవిని 
వాండ్హ యిండ్లదరికి కూడా రాసీయలేదు అంతటితో ఆ మహా కవి 
అనుమానం మరీ ఉదృతమై పోయింది. అప్పటినుండీ ఆయనకు నాపై 
ద్వేషం మరీ పావచ్చైపోయింది. 


"పెద్దన కవీందా! రామలింగకవి నన్నెన్ని మాటలన్ననూ, నౌ 
కతని మీద ఎంతమాతమూ కోపంలేదు. అతడు కాళికాదేవి అంక 
సంభూతుడు. ఆమె వర(ప్రసాదలబ్బుడైన వికటకవి. నాకు అనవరతమూ 
శివుడు నా అంతరంగంలో నటిస్తున్న క్లే వినిపిస్తుంటుంది. అందువల్ల , 
నేను మా యిద్దరి మధ్యలో జరిగే వాగ్వివాడాన్ని నాలో నున్న శివునకు, 
రామలింగకవిలో నున్న కాళీమాతకు జరుగుతున్న ఈసమయమైన 
[పణయ కలహంలాగా భావిస్తున్నాను. అది నాకెంతో సరదాగా నున్నది. 
ఎవరై నా భార్యాభర్తలు, ఈ రకంగా ఒకరినొకరు హాన్యమను పరిమ 
శోంతో కూడిన పువ్వులను రువ్వుకుంటూ చైతన్యవంతంగా ఉంటే ఎలా 
చూచి సంతోషిస్తామో, మమ్ములను చూచి కూడా మీరంతా అలాగే 
ఆనందించండి. 


కామ ఉన్మాదంతో నే జీవించిన నా జీవితానికీ, సానివాడల 
చుట్టూతా ఏ కారణంగా నై తేనేం తిరిగిన నా [పవ ర్రనకూ, నేను సిగ్గ 
పడుతున్నాను. జీవితాన్ని కేవలం భగవంతుని సేవకు అంకితం చేసి 
కైవల్యాన్ని కోరుకోకుండా యింతవరకు వృధా చేశాను. ఈనాడే నాకు 
జ్ఞానోదయమైంది. పరమేశ్వర పాదారవింద సేవకన్నా మిన్నయైనది 
'లేదు....లేదు....లేదు అని తెలిసికొన్నాను. నేనిక సన్యసిస్తాను. ఇది నా 
తుది : నిర్ణయం. (జంధ్యములు తెంపబోవును.) 
(జంధ్య ములు తెంవుటను ఆపి) ధూర్జటి కవీం దా! ఏ పనియైననూ 
ఆవేశముతో చేయుట మంచిది కాదు. ఆలోచించి చేయవలయును. నీ 
ఛార్యా పిల్లల. గతి ఏమి చేయుదువు? ఏ గృహస్తునకునూ సన్యనించుట 
భగిన. పవిగాదు నాయనా! సంసార బంధములు లేనివాడు సన్యసించి 


ట్రీ విశ్వకళ్యాణ భాగవతము 73 


లోక కళ్యాణము కోరి చరించవచ్చును. ముక్కు మూసుకొని మోజర్ధియై 
తప మాచరించవచ్చును. కానీ గృహస్టు సన్యసించుట ఆనుచితము. 
ఇంటి లోపల భార్యా పిల్లల ఆత్మలకు కాంతి, సంతోషము సమకూర్చ 
లేని సన్యాసి పపంచ మంతటికి ఏమి సంతోషమును సమకూర్చుగలడు? 
గృహస్తుగా ఊండియే తామరాకుమీది నీటిబొట్టువలె ఆత్మ సన్యాసియె 


జీవింపవచ్చును. నీ విట్టి మాట కలనై ననూ తలపెట్టకుము. ఇది పెద్ద 
వాడనైన నా కోరిక, 


దూ : పెద్దన కవీందా! నాకూ, నా భార్యకూ ఉన్న ఆత్మీయత, అన్యోన్యత 
లోకమున కంతటికీ విదితముగా జెప్పితిని. నేను సంపాదించినది నా 
పిలల భవిష్యత్తుకు చాలును. జీవితములో [వాయ వలయు ననుకొన్న 
కావ్యములను (వాసితిని. నా కింక ఏ పదవుల పైననూ, ఏ బహుమాన 
ములపెననూ కోరిక లేదు. సంసారమును మరచి సన్యసించి సర్వేశ్వరుని 
స్మరించుటయే నా జీవిత వరమావధి. 


తె; వెట్టి కుదిరినది, రోకలి తలకు చుట్టండి ఆని దూర్గటిక విలాంటివాడే ఎవరో 
అడిగాడట. పెద్దన కవీందా!.... కృష్ణరాయ [(పభూ!.... (పజలారా!.... 
నేను ఇంతవరకునూ ఎవ్వరికినీ చెప్పక నా హృదయములో అగ్నిగోశము 
వలె దాచుకొనుచున్నాను. ఈనాడు దానిని మీ ముందుంచుచున్నాను. 
... విత్రలడి,. ఇద్‌. కొన్ని ఏడ [కిందటి మాటి. తూళ్చటి శ్రవీర్యదుని భార్య 
ఒకనాడు మా యింటికి వచ్చి “అన్నా! ఊర 6దళూ “అనుక నుకున్నారు. 
“అదిగో, ఆ దోవనబోవు సానిది నీ లెక్కలేని అక (లలో ఒక్కతె. 
చుక్కులలో చందమామలాగా ఉంది. చూడు అని పరిహాసమాడు 
చున్నారు. నా హృదయము (బద్దలౌచున్నది” అని ఏడ్చెను. 
అప్పుడూ నేను “అమ్మా! భర్త పెండ్రికి ముందు ఏమి చేసిననూ, 
పెండ్లియెన తరువాత భర్తను అదుపులో పెట్టుకొనుట భార్య ధర్మం. 
భర్తను సరసతతో తీర్చి దిద్దుకొ నవఅసినది, భర్త మంచీ చెడూ చూడ 
వలసినదీ భార్యయే' యని చెప్పి, “ఆనాటి నుండి కొంత కరుకుగా 
(పవర్తించమిని చెప్పితిని. మరియు “ఊరక పదిమంది వద్ద చెప్పు 
కొన్ననూ లాభము లేద'ని చెప్పి పంపివై చితిని. ఆనాటినుండి ఆమె ఏమి 
చేసినదో! ఆ తర్వాత ఆమె పుట్టింటి వారికి గాని, ఊరిలోని వారికి గాన్ని, 


74 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఒక్క-సారియైననూ ఈ విషయమును గురించి చెప్పినట్టు నేను వినలేదు. 
కాలాంతరేణా వారి సంసార మీసీరు బట్టినది. దీనికి నేను కూడా కొంత 
వరకు బాధ్యుడనని వగచుచున్నాను. 


ఏ (ప్రభూ! ఈ విషయమున నా యభ్మిపాయమును తెలుపనిండు. ధూర్జటి 


కవిగారి భార్య మా యింటి మా అమ్మ గారితో మాటాడుటకు వచ్చెడిది. 
మా అమ్మగారు ఆమెను ఎంతగానో మెచ్చుకొనెడిది. నేను అంతగా 
ఆమె రాకను పట్టించుకొనలేదు కానీ, ఆమె మా అమ్మ గారి నడిగి, నేను 
(వాసిన రాజశేఖర చరితను తీసికొని ఆమూలా[గముగా చదివినది. 
లగ్నం పెట్టింది లగాయితూ గృహ్మపవేశం దాకా నేను వర్ణించిన 
వివాహ ఘట్టమును మా అమ్మగారికి శావ్యముగా చదివి వినిపించి ఎంత 
గానో మెచ్చుకొన్నది. తనకునూ ధూర్జటి కవికిసీ జరిగిన వివాహమును 
గురించి వర్ణించి వర్షించి చెప్పి ఆమె హృదయ విదారకముగా ఏడ్చుటను 
నేను వింటిని. 


మా యింట ఆమెకు మరియొక కావ్యము దొరికెను, ఆదియూ నేను 
(వాసీనదే. దానితో ఒక విద్యార్థి గురువుగారి యింటనుండి వారు పెట్టిన 
అన్నముదిని చదువుకొనుచుండెను. ఆ గురువున కా శిష్యుడన్న నెన లేని 
వాత్సల్యము. ఆ గురువు గారి కూతురు ఆ విద్యార్థిని | పేమించెను. 
ఆ గురువు భార్యకు వీదవాడైన ఆ విద్యార్థికి పెల్రనిచ్చుట కిష్టములేదు. 
ఆమె _ “నీలాంటి బీదవాడికి నా కూతురి నిచ్చుట జరుగదు. నీవు మహో 
ధనవంతుడవై న, ఆనాడు ఆలోచించ వచ్చును అనెను, 


అంత నా విద్యార్థి ఆ గురువుగారి ఆశీస్సులను పొంది ఆ ఊరు 
వీడి, రసవ త్రర మైన యొక కావ్యమును వాసి, ఒక మహారాజు కొలువున 
ఉద్యోగము సంపాదించి, గురువుగారి గృహమునకు మరలి వచ్చెను. 
అప్పటికే గురువుగారి కూతురికి పెండ్లి యయ్యెను. ఈ కావ్యమును 
ఆసాంతమునూ చదివి, మా అమ్మగారికి వినిపించి, చిట్టచివర విషా 
దాంత ఘట్టమున ఆమె ఎంతయో వేదనను పొందెను. ఆమె దుఃఖము 
పెకి పొరలక కనులలో నిలిచిపోయి గుండె (బద్దలగునా యని యని 
పించెను. ఆమె హృదయము నెట్టులో చిక్కబట్టుకొని “ఇందుకేనా 
మల్లన కవిగారు వివాహము ఛెసికొననిది?” అని మా యమ్మగారిని 


శ్రీ పిశ్వకళ్యాణ భాగవతము 75 


(ప్రశ్నించెను. దానికి మా అమ్మగారు “గృహస్తుగా (పతివాడూ జీవించును. 
దేశ సేవ స్వ సుఖమునకన్నా మిన్నయని వాడి యధిపాయము. అట్టి. 
యుద్దేశ్యము కలవాడ సట చేతనే, శ్రీ కృష్ణదేవరాయలవారు ఎచ్చట 
యుద్దమున కేగిననూ వాడచ్చటికే ఏగుచుండు'నని జవాబు చెప్పెను. 
ఇది విన్న ఆమె ఆనంద చాష్పములను రాల్చెను. 


ఆమె కరుణామయి. మహా సౌజన్యమూ ర్తి. ఆమె సౌందర్యవతి 
యని నేను చెప్పజాలను కానీ, ఆమె హృదయ సౌందర్యము మహత్తర 
మైనదని నేను నొక్కి వక్కాణింపగలను. ఆమె, గుండె వేదన చేత 
కరుడు గట్టి, ఇంట గయ్యాళి వలె, విరసురాలి వలె, దుర్మార్గ్లురాలి వలె 
(పవ ర్రించి యుండును. ఈ విషయమున తప్పు ధూర్జటిది. ఆమె 
హృదయ సౌందర్యమును గమనింపక, తన [పవర్తనను తాను సరిదిద్దు 
కొననేరక, పె పె మెరుగులు గలిగి పయ్యెదలు జార్చగల సాని 
కొంపలకు పరుగెత్తిన ధూర్ణటి దండనార్హుడు (ప్రభూ, దండనార్హుడు! 
రాయలవారు ఈ కవికి ఏ శిక్ష విధించిననూ తప్పులేదు, 
తె : ధూర్జటి కవీం[ దా! వ్సీ 'పెండ్రినాడు వ ఖ్నుశ్వర వూజను (బాహ్మణుడు 
సరిగా చేయించినట్లు లేదు. ఈనాడై ననూ విఘ్నేశ్యరుని వంటి మల్చన 
కవీందులకు నమస్క_రింపుము. 


సే ; రామలింగ కవీ!....నీ పరిహాసము లాపుము. మహారాజా! 'మీ యనుజ్ఞను 
తీసికొనకుండా సాని కొంపలలో వారి పిల్లలకు Ere 'శవ్వచున్న 
రామకృష్ణ కవియూ దండనార్లుడే. 


ధూ : మా యిరువురకును |పభువుల వారు ఒకే శిక్ష విధించిన ఆనందముగా 
జీవింతుము. 


తె : అబ్బ, ఎంతటి ఆశ? మహారాజా! నే నెందుల కట్టుల బోగము వారి 
యిండ్లలో వారికి సంగీత, సాహిత్య నృత్యములు నేర్పితినో మీకునూ 
ఈ సభకునూ విన్నవించనిండు. దండనార్లుడనై న నేనునూ తమరు 
విధించు దండనను తప్పక శిరసా వహింతును. 


ఇది కొన్ని ఏండ్ల (కిందటి సంగతి. అవి నేను (కొత్తగా విజయ 
నగరమునకు వచ్చిన రోజులు. ఒకనాడు హజార ధామస్వామి దేవాలయ 


es 


ET) 


a py 


కృ : 
; హజర రామస్వామి ఆలయములో, ఆ వరలక్ష్మీదేవి యను వేశ్య, పెద్దన 


శ్రీ విశ్వకక్యాణ భాగవతము 


మునకు వెళ్ళితిని. అచ్చట వరలక్ష్మీదేవి యనునొక ప్రాథ వేశ్యను 
చూచితిని. 


రామలింగ కవి ఏవియో అర్ధము లేని యుపాఖ్యానములను కల్పించి 


చెప్పుచున్నాడు. |పభూ! ఇది యంతయు అతడు చేసిన తప్పులను కప్పి 
పుచ్చుకొన చూచెడు |వయత్నము. 


: రామలింగ కవిని చెవ్పనీయండి పెద్దన కవీందా! విషయము వివర 


ముగా తెలిసీననే గాని ధర్మ నిర్ణయము జరుగుటకు వీలులేదు. 


; వరలక్ష్మీ దేవి యను వేశ్య పెద్దన కవిగారికి బాగా తెలుసు (ప్రభూ! 

: నాకామె ఎంత మ్మాతమును తెలియదు |వభూ! 

; తెలుసు, మీ కామెతో పరిచయమున్నది. 

: తెలియదు, తెలియదు తెలియదు. ముమ్మాటికిని తెలియదు. 

; అమెను మీరు బాగుగా ఎరుగుదురు. ఆమెతో మీకున్న అనుబంధము 


నాకు బాగా తెలుసు. 


(పెద్దన మళ్ళీ మాటాడ బోవును.) 


: పెద్దన కవీందా! రామలింగ కవిని చెప్పనీయండి. 
వ (పభూ! ఈ విషయమునకు, ఈ నాటి మన సాహిత్య గోష్షికీ ఎంత 


మ్మాతమూ సంబంధము లేదు. 


* ఈనాటి మన అవధాన (ష్మకియలో నిది రసమయ (పసంగము అను 


నంశము (కిందికి వచ్చును. 


* మహారాజా! ఇది కేవలము అసందర్భ (పసంగము. 


కవితా పితామహా! రామలింగ కవిని, ఇెప్పనిండు. 


గారి పాదముల గుర్తులున్న అన్నిచోట్ల, వంగి వంగి నమష్కరించు 
చుండెను. ఆమె కేమైన పిచ్చియా అని కొంచెము సేపు సంశయించి 
చూచితిని, ఆమె క ట్రూ బొట్టు, సౌందర్యమునూ చూచిన నాకు ఆమె 
(మొక యున్మాదిని వలె నెంత మ్మాతమూ కన్పించలేదు. 


శ్రీ విశ్వక ళ్యాణ భాగవతము rr 


కృ 


కా 


అంత నేను “ఏమమ్మా! ఎందుల కట్టుల నమస్క_రించుచున్నా వు? 
ఆయన ఎవరు? అని పళ్నించితిని. ఆమె యొక నవ్వు నవ్వి “ఆంధ 
కవితా పితామహుని, అల్లసాని పెద్దన కవీందుని ఎరుగని వారు 
ఈ దేశమున లేరు. నీవెచ్చటి నుండి వచ్చితివి?" అని యడిగెను. “మాది 
గుంటూరు మండలము. నేను [కొత్తగా వచ్చితిని” అని సమాధానము 
చెప్పితిని. మరల నేను 'ఆయనకెందుల కంత భ కితో | మొక్కుచున్నారు”? 
అని యడిగితిని. అప్పుడామె “ఆ మహానుభావుడు నా ఆరాధ్యదై వము. 
అయన వలననే నేను మహోన్నతమైన జీవితమును గడుపుచున్నా'నని 
సమాధానమిచ్చెను, 


* రామలింగ కవి కల్పనలు హదుమీరుచున్నవి. 
తి 


; చెప్పనీయండి పెద్దన కవీందా! పీరు అడ్డు రావలదు. 


పెద్దనగారేమనుకొన్ననూ, సహృదయులై న మీవంటి మహారాజుల కీ 
విషయమును చెప్పుట నా ధర్మము. నేను కాల్యకమేణా పెద్దనగారి 
యింటిలో పాగా వేసితిని. వారి సతీమణికి నేనన్న ఎనలేని వాత్సల్య 
మేర్పడెను. నెమ్మదిగా నామెతో మాటల సందర్భమున వశ్నించితిని: 
“అమ్మా! మన విజయనగరమున వరలక్ష్మీ దేవి యను నొక వేశ్య 
యున్నది. అమే 'కట్టూ బొట్టూ అంతయో - .మీవలెనే. యుండును. 
మిమ్ము లను చూచిన 'సేరకముగా నమస్కరింపవలయేనను ఉద్దేశ్యము 
కలుగునో, ఆమెను చూచిననూ అటులే యనిపించును. నా 'కోర్ణముగాని 
దొక్క విషయము. అమె యొకనాడు హజార రామస్వామి ఆలయములో 
పెద్దనకవిగారి యడుగుల గుర్తులకు నమస్కరించుచుండగా చూచితిని. 
ఆమెకు పెద్దన కవీందులన్న నెనలేని గౌరవము. వేశ్యయయ్యునూ 
ఆమె యెందులకట్టుల నమస్కరించునో మీకేమైన తెలియునా?” యని 
యడిగితిని. 


ఆంత పెద్దన గారి భార్య ముసీముసి నవ్వులు నవ్వుచూ నిట్లు 
చె ప్పెను: 

“అవి మా పెండ్లి యయిన [కొ త్తరోజులు. అప్పటి రోజులలో 
మా వారు మహా సొందర్యమూర్తులు. ఆ వేశ్య పదవాోరేండ్డ కన్నె 


శీ విశ్వక క్యాణ భాగవతము 


పడుచు. ఆమె పేరు వరాలు. ఆమె జగదేక మోహన సౌందర్యమూ క్రి. 
చక్కగా సంగీతము పాడగలదు. వీణ వాయించగలదు. అద్భుతముగా 
నాట్యము చేయగలదు. ఆమె మనసారా మావారిని _పేమించెను. మావారు 
రామస్వామి ఆలయమునకు వెళ్ళిన [వతిసారీ ఎంతో మక్కువగా 
చూచెడిది. ఆ ఆలయ మండపమున, సంగీతము పొడుచూ, నృత్యము 
చేయుచూ, ఆమె కనిపించెడిది. ఒకనాడు మావారు, ఆలయ మండపములో 
వీణ వాయించుచున్న, ఆమెను నాకు కూడా చూపించెను. ఆ వరాలు 
ఎన్నియో మారులు మావారిని *వ్మిపవరా! వి వవరా! మీతో జీవితాంతమూ 
ఆనందింపవలయునని నా కోరికి అని తన _పేమను వెల్లడించెనట. 
మా వారు హరి హరీ! నీవు వేశ్యవు. నేను వివాహితుడను. నిత్యాగ్ని 
హోతపరుడనై న బాహ్మణుడను. నీకూ నాకూ సంబంధము పొసగదు” 
అని చెప్పిరటి. 


కానీ, ఒకనాడు-అది కార్తిక సోమవారము. మావారు, పట్టణమునకు 
దూర ముగా నున్న శివాలయమున, నభిషేక మొనరించుకొను చుండిరి. 
ఆ వన్నెలాడి శివుని యాలయములో వవేశించెను. ఆ ఆలయపు 
తలుపుల నెవరో మూసిరి. కనులు మూసుకొని ఈశ్వరున కభిషేకము 


గావించుకొనుచున్న నా భర్త దానిని నంతయూ గమనింపలేదు. ఆమె 
వంటి మీద సుగంధము గుబాళించినంతనే మా వారు కన్నులు తెరచి 
చూచిరి. ఆ జగన్మోహన సౌందర్యరాశి ఆయన కన్నులకు కన్పర్టైనట, 
అప్పు డాయన ఆలయపు తలుపులు వేసియుండుటను చూచెనట. అంత 
మా వారు “ఒంటరిగా నున్న సమయమున నా కొర కిట్టుల వచ్చుట తగని 
వని. ఇది పరమేశ్వరుని ఆలయము. బయటికి నడువుము అని కసరు 
కొనెను. అంత నా వరాలు” స్వామీ! దైవ దర్శనమునకు నేను లోపలకు 
వచ్చితిని. తలుపుల నెవరో మూసిరి. ఇది యంతయూ దై వేచ్చతో 
జరుగుచున్నది. మీ కౌగిలియే నాకు శరణ్యము" అని మా వారిని 
కట్టుకొన్నదట. మరియు “ఈ ఆలయమున మన మిద్దరమూ ఏకాంతమున 
నుంటిమి. మీరు నన్నేమి చేసిననూ, చేయకున్ననూ, ఆ తలుపులు 
మూసిన వారు మనలను చూచియే యుందురు. తప్పకుండా లోకమున 
కీ సంగతిని చెప్పనే చెప్పుదురు. పోవు పరువెట్టులైననూ పోవును. 


శా 7 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 79 


నా తలపులు మిమ్ములనే పెనవేసికొన్నవి. నన్ను మీతో కలిని 
ఆనందమును పొందనీయుడు. ఇది భగవన్నిర్ణయ'మని వేడుకొ నెనట. 


అంత నా భర్త “అయ్యో పర మేశ్వరా! ఈ పడతి నాపై మరులు 
కొన్నది. అనంగ సంగరమునకు నన్ను గవయ చూచుచున్న ది. ఆ పన్న 
చరితా! సర్వేశ్వరా! నన్ను రక్షింపు'మని |ప్రార్థించెనట. 
థి 


అంత నా వరాలు మోహము తలకెక్క- మావారి దేహమును 
ఆక్రమించి.... రామలింగా!.... సీగ్గగుచున్నది, ఏమి చెప్పను?.... మావారి 
ఎద 'పైననూ, బుగ్గల పెననూ ముద్దు పెట్టుకొనెనట ఉచ్చ్వాస నిశ్యాసము 
లతో నామె ఎడద కాలిపోవుచుండ, పరసతి స్పర్శతో మావారి శరీరము 
భగ్గున వగ్గి తాకనట్టయ్యెనట. ఆంత మావారు ఆ తొయ్యలిని (తోని 
వై చిరట. అప్పుడామె నేలపై కూలబడి 'నీవ్ర లోనివేసి తివి. నా 
హృదయమున నైన గాయమును చూడుము ఆని చూపించెనట. ఆంత 
మావారు కన్నులు మూసుకొని “నేను (బొాహ్మణవ౦శ సంజాతుడ నేని, 
నిత్యాగ్ని హో తపరుడనెని, అగ్ని దేవుడు కనికరించి, ఈ విపత్సము దము 
నుండీ నన్ను రక్షించుగాత!' అని పలి కెనట. అంత ఎచ్చటికో వెళ్ళిన 
పూజారి తిరిగివచ్చి గర్భగుడి తలుపులు తెరిచెనట. అప్పుడు మావారు 
మారుమాటాడక చెంబును ఉద్దరిణయు తీసికొని పలాయన మంత్రమును 
పఠించిరట. క: 


అప్పుడా గుడిలో ఆ వూజారి వరాలను చెరచ [బయత్నించె 
నట. అంత నామె “నేను పెద్దన కవిని _పేమించితిని. ఆయననే 
భర్తగా నారాధించుచున్నాను" అని ఎంత చెప్పిననూ వినక “ని వేషము 
నాకు తెలియునులే. నీవు భోగముదానవు అని ఆ వూడారి ఆమెపై బడీ 
చెరిచెనట. అప్పుడా మెకతడు నా భ ర్రవలెనే గోచరించెనట. ఈ విషయము 
నంతయూ ఒకనాడు ఆలయమున కేగిన నా భర్తతో చెప్పి, ఆ వరాలు 
బోరున విలపించెనట. 


అంత నాభర్త 'వివాహితుడయిన ఏ పురుషనీ ఏ స్రీయూ 
ఎన్నడూ కోరరాదు. అది ధర్మ విరుద్ధము. కర్మ ఎవరికిని అనుభ వింపక 
తప్ప'దని పల్కెనట. ఆ తర్వాత నామె ఈ పట్టణమును వదలి పుణ్య 


60 


శ్రీ విశ్వక శ్యాణ భాగవతము 


శ్లేత సందర్శనమున కరిగెనట. తిరిగి తిరిగి కొంతకాలము [క్రితము 
మరలి వచ్చినది. ఇదీ ఆమె వృత్తాంతము. ఆమె జీవితములో నింత 
గందరగోళము జరిగినది. మావారు వెంటనే యింటికి పరువెత్తక, దీర 
చిత్తముతో, ఆ ఆబలను వారి యింటికి చేర్చి వచ్చిన బాగుండెడిది” అని 
పెద్దన గారి భార్య చెప్పినది |పభూ! 

ఏలినవారు ఇవ్పుడు చిత్తగించండి. ఆ సన్ని వేశమున పెద్దన 
గారున్న శివాలయమే పామవత్పర్వతము. ఆ వరాలే వరూధిని. ఆ విప 
వరుడే |పవరుడు. ఆ పూజారియే కుహనా |పవరుడు. జీవితములో జరిగిన 
ఘట్టమును రసవ త్రరమైన కావ్యముగా (వాసీ గండ పెండేరమందుకున్న 
ఘనులు పెద్దన కవీం|దులు. వారికి నిజముగా ధీర చిత్తమే యున్న, 
గోచీ సవరించుకొని వరుగ త్తి పోకుండా, పాపము _ నేలా పె బడియున్న 
ఆ వరాలను వారింటికి చేర్చియుండెడివారు. కావ్యాన్ని వాసి కవిని అని 
విణ్ణ వీగటమే తప్ప, తన జీవిత సర్వస్వాన్ని ఆయనకోసంగా ఆలోచించి 


వచ్చి తపించి కోల్పోయిన ఆ అభాగ్యురాలి జీవితం ఏమైందో అని ఒక 
శణం 'పెద్దనగారు ఆలోచించారా? కవి కరుణామయుడే!... , లోక కళ్యా 


ణాన్ని కొంక్షిసాడే!.. - పెద్దన కవీందులు ఏం చేళారు?....తన పెద్దరికాన్ని 
నిలవబెట్టుకోటానికి ఎదుటివాండ్లు ఏమైపోయినా, సమూలంగా నాశన 
మైనా, స్థాణువులాగా నిలుచున్న జడుడు. స్పందన లేని మనిషి కవి ఎలా 
అమన అర్థం కావటంలేదు ప్రభూ! 

ఆమె సంగతి తెలిసిన నేను ఆమె ఏనాడూ దుఃఖపడకుండా ఆ 
తల్లికి అండగా నిలిచాను. ఆమెకు కొడుకులు లేని లోటు తీర్చాను. 
ఆమె స్థాపించిన నటరాజ కళా మందిరంలో నా వంతు పని సాహిత్యము, 
సంగీతము చెప్పటం, నృత్య నాటకాలను రచించటం ఆమె నాట్యం 
నేర్పుతుంది. సంగీతం నేర్పుతుంది. ఆమె చిితలేఖనం చేస్తుంది. ఆమె 
యింట్లో నిలువెత్తు చతుర్ముఖుని విగహముంది. ఆ నాలుగు ముఖాలూ 
"పెద్దన కవీందుని హోలియుంటాయి. ఆమె భారత, భాగవత రామాయ 
ణాది |గంథములలోని సందర్భములను తీసికొని చిత్రించిన చిత్రములు 
మహా కవుల శ్లోకములను, పద్యములనూ తలదన్నుచున్నవి. మన 
సంస్కృతిపై ఆమెకున్న యభిమానమూ, పెద్దన కవీందులపె ఆమె 
కున్న (పేమ, గౌరవము, భక్తి నన్ను ముగ్దుఖి చేశాయి ప్రభూ! 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 81 


లీ 


ఆందువల్త, ఆమె నడి పే వేశ్యోద్దరణ ఉద్యమంలో నేను కూడా 
భాగస్వామినై మ ప్‌ స్రీ వేశ్య జాతిలో పుట్టినా అమె కాముకుల చేతు 
లలో నాశనము కాకుండా కళా తవస్వియై ఆమె జీవితం భగవత్ర్యా-౦ 
కార్యానికి అంకితము కావటమో, లేక సరియైన వరుడు దొరికితే ఆదర్శ 
వంతంగా వివాహము చేసుకోటమో జరగాలని ఆ వరలక్ష్మీదేవి గారి 
కోరిక. ఆమె చేసిన పెండ్లిండ్లు ఇన్నీ అన్నీ కాదు. ఆ సంఘ సంస్క 
ర్రతో చేయి కలిపి సేవ చేస్తున్న నన్ను తప్పు పట్టటానికి పెద్దన గారికి 
క అధికారం ఎవరిచ్చారు? నా అంతరాత్మ [పకారం నెను దండనార్లుళ్ణి 
కాను |పభూ, దండానార్హుణ్ణి కాను! ఆ దండనకు పెద్దన కపీం|దులే 
తగినవారు. 


నా హృదయము దుఃఖముతోనూ, అఆనందముతోనూ నిండిపోయింది. 


నాయనా! నీవు చేయు పని యిదియని తెలియక మాటాడిన నన్ను 
మన్నింపుము (పభూ!1.... వినండి. రామలింగ కవి చెప్పినదంతయూ 
యథార్థమే. మొదట రామలింగ కవి వరలక్ష్మీ దేవియని చెప్పటంవలన 
ఆమె ఏవరో నాకర్థం కాలేదు |పభూ! అందువల్ల నాకు తెలేదని చెప్పాను. 
వరాలు అని చెప్పిన వంటనే గతం నా కన్నుల ముందు నిలచింది 
(పభూ! నేను ఆమెను ఆ పరిస్థితిలో ఆమె యింటి వరకూ చేర్చుకుండా 


శరువెత్తి;పోవటం నా నేరమే! దానికి మీరు నాకు .ఏ శిక్ష విధించినా 





తప్పులేదు. నేను దండనార్హుడనే (ప్రభూ! కానీ, ఆ నాటినుండీ ఈ నాటి 
వరకూ నా హృదయంలో దాచుకున్న అగ్ని గోళాన్ని రామలింగ కవి 
కొంత మీ ముందుంచాడు. మిగిలిన దాన్ని నేను మీముందుంచుతాను. 
దయచేసి వినండి. ఆ శివాలయం నుండి యింటికి వెళ్ళేంత వరకూ 
నాకు ఏమీ అనిపించలేదు. ఏదో మహత్తరమైన (పమాదంనుండి బయట 
బడినవానివలె యింటికి పరువెత్తాను. 


నా భార్య వణికిపోవుచున్న నన్ను చూచి దగ్గరకు వచ్చింది. ఆమెను 
గాఢముగా నా హృదయమునకు హత్తుకొంటిని. అంత హృదయవేదన, 
ఆనందమూ ముప్పిరిగొనగా, ఆమె శీర్షము పై నా కన్నులనుండి బాష్ప 


SVB-6 


82 


ఢీ విశ్వక ళ్యాణ భాగవతము 


ములు జలజలా రాలినవి. |కభూ! . నా భార్య 'జరిగినదేమీ?' అని 
(పళ్నింప, జరిగినదానినంతయూ చెప్పితిని అప్పుడు నేను నా భార్యతో 
నన్న మాటలు వినండి (ప్రభూ! 


“అంతటి సౌందర్యరాశి బాహువులలో బందీనై యుంటిని. ఈశ్వ 
రాలయపు తలుపుల నెవరో మూసీ యుండిరి. నేను ఏ వంక కేగిననూ 
ఆమె వసిపిల్లవలె, ఆ నంగుని బాణమువలె, తాచుపామువలె నన్ను పెనవేసు 
కొన ననేక విధముల |పయత్నించు చుండెను. ఆ విశాలమైన కనులలో 
వెలుగు దివ్యదీధితులు, ఆమె మేని బంగారు రంగు జిగి, ఆమె ముఖ 
మండలమున విరిసిన నవ్వుల వెన్నెలలు, నా కనులకు చీకట్లు గొలిపినవి. 
దీనినంతయూ నా పర మేశ్వరుడు, కందర్ప దర్ప హరుడు చూచు 
చుండెను. నా ధృతి సన్నగిల్దునేమోయని, నా మనస్సునకు గూడా 
ఒక్క-క్షణ మనిపించుచుండెను. అయిననూ, నేను ఏకపత్నీ |వతుడను; 
నా జీవితము మహోన్నత సౌందర్యరాశి, అవ్యాజ కరుణామయ మూర్తి, 
పరమ పతివతా శిరోమణి అయిన నా భార్యకే అంకితమని తలంచుచూ, 
“యద్యదాచరతి (శేష్టః తథైవ యితరే జనాః _ పెద్దలు ఏమి ఆచ 
రింతురో, ఇతరులు కూడా అదే చేయుదురు అను ఆర్ష వాక్యమును 
జ్ఞప్తిలో నుంచుకొని, “నేను పెద్దనను, లోకమున కాదర్శముగా నుండ 
వలనీన కవీశ్వరుడను'ఆని యనుకొని, “ఆమె మోహ బంధములను నిప్పు 
వంటి నా ఆత్మ ఛైర్యముతో భస్మీపటలము గావించి వచ్చితిని" అని 


పలి తిని. 


ఆంత నా భార్య ఆప్యాయతతో నా వెన్ను నిమిరి “నిజముగా 
నే నదృష్టవంశురాలను. కానీ ఆ అమాయకురాలిని, ఆ ముగ్దమోహన 
సుకుమార సౌందర్య రాశిని, ఆ పరిస్థితిలోనున్న ఆమెను వారీ యింటికి 
చెర్చి యుండవలసినది. ఆది మీ ధర్మము” అని యనెను. 


అది నా హృదయమునకు క త్రివలె (గుచ్చుకొనెను. అప్పుడు 
నేను *మొలబంటి కామమను బురదలో నున్న ఆ భామను ఇంటికి 
చేర్చుట నావల్హ నగు పనిగాదు. ఆ బురదలో నేను కూడా కూరుకొని 
పోవు పిచ్చి బాహ్మణుడను కాను. పులి, పసిడి కంకణము కథ జ్ఞప్తికి 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 83 
లేని అమాయకుడను కాను. ఆమెను పరమేశ్వరుడే రక్షించవలయును. 
పరిహాసము లాడకుము' అని పల్కితిని. 

ఆ తరువాత, మరుసటి సోమవారము, శివాలయమునకు అభిషేక 
మొనరించుకొనుటకు వెళ్ళినప్పుడు ఆమె ఆ పూజారి చేసిన యత్యాచారము 
నంతయూ చెప్పి, నా పాదములపై బడి కన్నీరు మున్నీరుగా నేడ్చెను. 
అప్పుడు నేను గుండె చిక్కబట్టుకొని “వివాహితుడను, ధర్మ విరతుడను 
అయిన నన్ను కోరుట అనుచితము. కామము నీ తలకెక్కి, భగవంతుని 
ఆలయములో నిది చేయవచ్చునా చేయకూడదా అను యుకాయుక్త 
విచక్షణ జ్ఞానమును కోల్పోయి నీవట్లు (పవ ర్తించుటచే ని గతి యిట్టు 
లయినది. కర్మ ఎవరకినీ తవ్పరానిది. ఆ పరమేశ్వరుడు సదాళివుడే 
సీకు శాంతి |వసాదించు గాత!' యని పల్కితిని. 


మమ్ముల నిరురినీ ఒకచోట చూచిన ఆ గుడి వూజారి ముఖమున 
క త్రి వేటుకు కూడా నెత్తురుచుక్క లేనట్టయ్యెను. ఆమె తల వంచుకుని 
అచ్చోటు వీడి వెడలెను. ఆ తరువాత “ఆమె ఆలయములో పవెశించిన 
తరువాత తలుపులు వేసినది సీవేనా?' అని పూజారిని పశ్నించితిని. 
అతడు పండ్రిగిలించుచూ “నేనే' అని సమాధాన మిచ్చెను. అంత నేనా 
పూజారిని “నీవు [బాహ్మణుడవు. ఏ జాతివాడూ చేయరాని పని చేసితివి. 
ఆమె యుసురు నిన్ను కట్టి కుడవక మానదు అని నిందించితిని. 
అప్పుడా పూజారి “ఆమె వేశ్యయే గదా' అని పల్కెను. ఆ 
సమాధానమునకు వళ్ళుమండిన నేను “పశువు కంచెను హీనముగా నే 
శరీరముతో నా రకముగా (ప్రవ ర్తించితివో దానికి ఫలితముగా నీ లోకము 
లోనే నరకమును అనుభవింతువు' అని పలికి, ఆ దేవాలయ (పాంగణ 
మును వదలి పెట్టితిని. 


ఆ తరువాత కొలది దినములలోనే ఆ వరాలు, వారి వృత్తిలోనికి 
దిగుటకు బలాత్కారము చేయుచున్న తల్లితో తగువులాడి, తీరయ్మాతల 
కరిగెను. కొలది కాలములోనే ఆ పూజారికి కువురోగము సంకమించెను. 
దానితో ఆ గుడి ధర్మకర్తలు వానిని పూజారి పనినుండి తొలగించిరి, 


ఆంతనాతడు మహత్తర మైన దర్శిదము ననుభవించి కొంతకాలము 
క్రితము పక్ష్షవాతముతో మరణించెను. 


84 


శ్రీ విశ్వకళ్యాణ భాగవత ము 


ఆ వరాల కట్టు జరిగిన ఆనాటినుండియూ యీనాటివరకునూ, 
(పతి సోమవారమూ శివునకు మహన్యాసపూర్వక ఏకదళ ర్నుదాభిషేక 
మును చెయుచునేయున్నాను. నిత్యము యాచకులకు దానముల నిచ్చు 
చునే యున్నాను. అవి కేవలము ఆ వరాలు ఎచ్చటనున్ననూ, ఆమె 
క్షేమముగా నుండవలయునను కోరికతోనే చేయుచున్నాను. ఆమెకు జరి 
గిన యన్యాయము మరెవ్వరికీ జరుగరాదని విశ్వేశ్వరుని _పార్టించు 
చున్నాను. ఆమె ఈ ఊరు వదిలి పెట్టిన నాటినుండియూ నా మనస్సు 
ఎంతో బాధకు లోనైనది. నా భార్య వీణ వాయించుచుండిన సమయమున 
ఆమె నాకు వరాలువఠల గోచరించెడిది. 


“ఆమెకు నే నన్యాయమొనర్చితినా? ఆమెకానాడు జరిగిన అప 
కారమునకు నేను బాధ్యుడనా? అని నాలో నేను (పళ్నించుకొనని రోజు 
లేదు. “భగవంతుడు నా కెందుల కీ సౌందర్యమీయవలె? ఇచ్చెనుపో, 
అమ్మహా సొందర్యవతియైన వరాల దృష్టి నాపైన నేల పడవల? 
పడెనుపో! నేను వివాహితుడనని చెప్పిననూ వినక నన్ను శివాలయములో 
నెందుకు గవయ [పయత్నింపవల? [పయత్నించెనుపో! ఆ ఆలయపు 
తలుపులను ఆ పూజారి ఎందుకు మూయవలె? మూసెనుపో! మరల 
నెందుకు తెరువలె? తెరిచెపో! నేనెందుకు పరువెత్తి పోవలె? నే పరు 
వెత్రితిని పో! ఆ దుర్మార్గుడు “దాహ్మణుడను- పూజారిని” అని చింతించక 
అట్టి యత్యాచార మునకు ఏల పాల్పడవలె? అట్టి సన్నివేశమున శంకరుడు 
(తిశూలపాణి స్థాణువువలె నెందుకు చూచుచూ నూరకుండవలెను?' ఈ 
విధముగా నాలోచించుచూ నాలో నేను కుమిలిపోని రోజు లేదు. 


“అయిననూ నేను ఏకపత్నీ (వతుడను. నేను చేసినది ధర్మ మే. 
నా వల్ల త ప్పెంత మాతమునూ జరుగలేదు? అని యొక్క క్షణ మాలో 
చించి ధృతి సమకూర్చు కొనెడి వాడను. వేరొక క్షణము నా యాత్మ పై 
నాకు విశ్వాసము లేక, ఆ అబలను ఇంటికి చేర్చక ఆ పాపమునకు నేను 
కార ణభూతుడ నై తినని చింతించెడి వాడను. దాని వలననే కొంతకాలము 
ఏ (గంథమూ (వాయ -వలయునను కోరిక కలుగక, కావ్యరచనకు 'నిరుప 
హతి స్థలము, రమణీ (పీయ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము 
కావలయున'ని సాకులు చెప్పుచుండెడి వాడను. “తప్పు నొనర్చితినా?.... 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 85 


బీ 


లేదా? యని శా మనస్సులో పొడము మీమాంసను మరచి పోవుటకు వరూ 
థినీ పవరాఖ్యుల చర్మితమును సమకూర్చి మను చర్మిత వాసితిని, దానితో 
నా వరాలకు ఆచందదార్క్మ మగు యశః కాయమును కల్పించితిని, అది 
నా మనస్సునకు ఎంతయో సంతసము గూర్చెను. 


కానీ, రాయల వారు నా కాలికి తొడిగిన గండ పెండేరపు మంజీ 
రము గల్లు మన్నప్పుడు నాకు వరాల కాలియందెల సవ్వడి జపికి వచ్చు 

య గ్‌ా 
చుండెడిది. ఆమె నా కన్నుల ముందు (పత్యక్షమయినట్టుండెడిది. ఆమెకు 
జరిగిన యన్యాయము నా వెన్ను తజ్రైడిది. “నీవు పిరికి పందవు' అని ఆమె 
నన్ను తెగడినట్టుండెడిది. 


రామలింగ కవీ! ఆమె తిరిగి వచ్చినది నాకెంత మాత మూ తెలి 
యదు. ఆ నాటినుండి నేను ఏనాడూ పొరపాటుగా కూడా సానిబజారు 
వైపు వెళ్ళలేదు. 


* ఆంతేగాదు పెద్దన కవీందా! తమరు గుబ్బము మీద ఆస్థానమునకు వచ్చు 


నప్పుడు, కన్నులు పెకెత్తి తీక్షణముగా దూరముగా నున్న వారిని చూచు 
కొనుచూ, (పక్కనున్న ఎవరినీ గమనింపక, శరవేగమున వచ్చుటి 
చూచితిని గాని, |వశాంతముగా (తోవ కిరువై వుల నున్న వారినీ, జరుగు 


“చున్న పింతలను, విశేషములను గమనించుట నేనెన్నడునూ చూడలేదు. 


రాయల వారి యాస్టానమున గండ పెండేరమందుకొన్న కవి యని 
గర్వము అని యనుకొనెడివాడను. పీ యంతర్మథనమును వచించిన 
తరువాత, మీ కంఠమున దాచుకొన్న హాలాహలమును తెలిసికొంటిని. 


* ఏది ఏమైననూ, రామలింగ కవీ! నీవు ధన్యుడవు..... నీవు ధన్యుడవు. 


అండయూ ఆపులేని ఆ మహత్తర స్రీమూ ర్తి నడుపు ఉద్యమ సౌధము 
నకు నీవు నడిమి స్తంభమువలె నిల్చొనగలిగితివి లోక మేమనుకొన్ననూ 
లెక్క చేయక, ఆ తల్లికి బిడ్డలులేని లోటు తీర్చుచున్నా”నని సగర్యముగా 
చెప్పుకొనుచున్న నిన్ను చూచిన నాకు చేయెత్తి హృదయ పూర్వక ముగా 
“శతాయుర్భవ' అని ఆశీర్వదించవలయునని కోరిక గలుగుచున్నది: 
“నాయనా! చిరంజీవివై వర్శిల్హుము' (చెయె త్రి ఆశీర్వదించును.) 
నాయనా! రామకృష్ణ కవీ! నాకున్నది ఒక్క. ఆడపిల్పయే. నేనునూ, 


86 


ఢీ విశ క శ్యాణ భాగవతము 


నా భార్యయునూ నిన్ను పుతునిగా భావించుకొనువారము. నీవునూ, మా 
దంపతుల నిర్వురనూ ఎంతయో ఆపేక్షతో చూచువాడవు. నా చివర 
కోరిక కోరుకొనుచున్నాను. మా మరణానంతరము మా అందరికినీ నీవే 
తలకొరివి పెట్టుము, 


మహా పభూ! కృష్ణరాయా! నే చేసినది నేరమే! ఇప్పుడు మ్సీరు 
నాకు వీ శిక్ష విధించిననూ అనుభవించుటకు సిద్ధముగా నున్నాను. 
(చేతులె త్తి నమస్కరించును.) 


* ఆవేశపడకుడు పెద్దన కవీం|దా! మీవంటి మహాకవులకు జ్ఞానులకు ఇట్టి 


యావేశము తగదు. మీకు నేను దండన విధించుట యిలలో కాదు గదా 
కలలో గూడా జరుగదు. అనుభవింప వలసిన దండన నంతయూ, మీ 
సున్నితమైన మనస్సుతో మీరే అనుభవించితిరి. మీకు నేను చెప్పగల 
వాడను కాను. కర్మశేషము ఎవరికినీ అనుభవింపక తప్పదు. మీరు 
(బహ్మ స్వరూపులు. ఈ రామలింగ కవి కేవలము శ్రీ మహావిమ్షవు 
అంశ. ఈ ధూర్జటి సర్వేశ్వరాంశ సంభూతుడు. (త్రిమూర్తుల వంటి మీ 
మువ్వురకునూ నేనిచ్చు దండనము వినుడు ఇదియే నేను మీకిచ్చు 
దండన _ మవో కవులైన మీరు మువ్వురూ భువన విజయమున నిత్యము 
ఒక రసమయమెన కావ్యమును గానీ అందు కొంత భాగమును గానీ 
ఆశువుగా వచింపుడు. 


2 కవుల కివ్యవలసిన దండనను సముచితముగానే యిచ్చితిరి. ఈ దండన 


ఉభయతారకముగానూ, లోక కళ్యాణకర ముగానూ ఉన్నది. 


ఆంధ భోజునకు....జై , ఆంధ భోజునకు... జై ఆంధ 
భోజునకు జై, కవి వతంసులకు....జై, కవి వతంసులకు....జై, కవి 
వతంసులకు....జై . 


(ప్రజలందరూ జయ జయ ధ్యానములు చేయుదురు ) 


తె ౩ మహామంతి తిమ్మరుసుకూ 


సి : జె, 
శ్వా 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 87 


కృ ; 
; వెలిగెను తారాకాళి వినువీధి పయిన్‌ గగనాన స్వచ్చమై 


(ఈ విధముగా తెనాలి రామలింగ కవి, పెద్దన కి, (వజలందరూ 
కలిసీ మహామం తి తిమ్మరుసుకూ జై అనిమూడు మారులు జయ జయ 
ధ్వానములు చేయుదురు. ) 


జడివాన కురిసి వెలసినది. సూరన కవీ! శరదృతువును వర్దించండి. 


వెలసెను చంద బింబము |దవీకృతమై సుధ జాలువారె వె 
న్నెల భువి నెల్చ నిండె నవనీతమువోలె రసాబ్ది తేలి క 
ల్యలు నటియించె వేణువులు పాడెను శారద ర్మాతులందునన్‌. 


శరత్కాలంలో రాతి సమయంలో ఆకాశంలో నక్షతాలు 
వెలిగాయి. స్వచ్చమైన చంద బింబము ఉదయించింది. అమృతము 
కురిసింది. వెన్నెల వెన్నలాగా భూమి మీద నిండిపోయింది. ఆనందంతో 
కలువలు నటిస్తున్నాయ్‌. వేణువులు పాడుతున్నాయ్‌. 


వ శరత్కాల రాతిని మహదానందంగా వర్ధించారు. పింగళి కవీం్యదా! 


క్‌ చుట్ట తిరుగుడూ లేకుండా, వీ శ్టేషలు భేషజాలు లేకుండా 
స్వభావో కి క్రితో |[బహ్మానందంగా వర్ణించారు.” 


ఏ హేమంత రుతువు నావంతు |వభూ! వినండి. 


వలి పెంపు చీరయై తెలిమంచు వెలయంగ 
పూత జలములలో స్నాతయయ్యె 

కన నింపుగానున్న ఘన శాద్యలపు పచ్చ 
పట్టు చీరెను మేన గట్టుకొనియె 

'పెరవారి కనులకు వెరపుగొల్పు మిరప 
రంగు కంచుకమును రహి ధరించె 
పొలుపార నపరంజిబోలు గుమ్మడిపూల 
కొవ్పన నొప్పుగా గూర్చుకొనియె 


పండియున్నట్టి పంటల థారమెసగ 
మందగమునము తోడుత నందమలర 
చలిచలియ వెంటరా భవీ జలదరింప 
వచ్చె హేమంతలక్ష్మి శుభస్కరముగ, 


ణీ 


కృ : 
ఏ; వినండి (ప్రభూ! 


శ్రీ విశ్వక క్యాణ భాగవతము 


: మల్లన క ఏం దుల కవితలో కనిపించే స్త్రీమూర్తి, ఎన్నడూ నిత్య యవ్వనం 


తోనే ఉంటుంది |పభూ! 


* అతడు తెలుగు ఇల్లాలిని అత్యంత సౌందర్యముగా వర్ణించిన మహాకవి. 


అట్టివానిని హేమంత రుతువును వర్ణించ మనిన ఆయ్యది జగన్మోహన 
ముగా నట్టులే ఉండును. 


రామభద కవీ! శిశిర బుతువును వర్ణించండి. 


అన్నము లోక మందు గల యర్హుల కెల్దర కిచ్చి సర్వ సం 
వన్నత కోలుపోయి తనవారల మధ్యన నిల్వలేని యా 
పన్నగతిన్‌ సుమావశియు పతములున్‌ ధర రాలిపోవ లో 
విన్న దనంబుతో శిశిరవేళలు కాలము పుచ్చె జాలిగన్‌, 


: ఉన్నదంతా అడిగిన వారి కిచ్చేసి, ఐశ్యర్యాన్నంతా కోల్పోయి తన 


వాండ్డ మధ్యలో తలెత్తుకొని తిరుగలేని దీన స్థితిలో నున్న స్త్రీవలె, 
పువ్వులను ఆకులనూ కోల్పోయిన శిశిర రుతువు జాలిగా కాలము వెళ్ళ 
బుచ్చిందా! ఆ యుత్పేంఇాలంకారానికి, ఆ కరుణ రసానికి నీకు నీవే 
సాటి రామభ్మద కవీ! శ్రీరామచందమూ రి అరణ్యాలకు పంపిన సీతమ్మ 
జ్ఞాపకానికి వస్తున్నది. 


: సక అయ్యలరాజు రామభ్యదకవి సంగతి సరిగ్గా తెలేదు. నే చెబుతా 


వినండి: ఆయనలో నున్న గొప్పతనము దె. అయన నవ్వుతూనే 
ఎదుటివాడు ఎన్నిగంటలయినా మతిపొయ్యేటట్టు ఏడ్చేటంతగా చేయ 
గలడు. ఆయన నవ్వుతూ హాయిగా ఉంటూ, అదే పదికాలాలపాటు సుఖ 
మయంగా [బతకటానికి మార్గమని తెలిసికొని, అంతటితో ఆగక ఎదుటి 
వాండ్లను కవిత్వంతో ఏడిపించుకొని తింటాడమాత్యా! సుతిమె త్రని 
మాటలు, గుండెలలో గుచ్చుకొనే. భావాలు, కరుణరసం అయ్యలరాజు 
రామభదకవిగారి ఆయుధాలు. కలకాలం ఆయన హాయిగా (బతి 
కుంటాడు. ఆయన కవిత్వం విన్నవాడు త్యరగా ఆవలి వడ్డుకు చేరు 
కుంట్లాడు, 


ఆ 


కృ 


కృ: 


; చూడండి మహా! పభూ1 తెనాలి రామలింగకవి నామీద ఎన్నెన్ని నేరాలు 


ఆరోపిస్తున్నా డో! తమరు నాకునూ ఏదో దండన విధించవల యున 
ఆయన కోరకవల నున్నది. 


: మహాకవులై న ధూర్జటి, పెద్దన, రామకృష్ణుల కిచ్చిన దండన అష్ట 


దిగ్గజముల కందరికీ వ ర్రించును. అంతియేకాక మీకు (పత్యే శమ 
నిచ్చు మరియొక దండన___ వినండి: ఈనాటి సభలో జరిగిన ఈ యవ 
ధాన పరంపరలోని అంశములను, అక్షరమయినా పొల్లు పోకుండా 
అన్నింటినీ యొక |గంథముగా (వాసి, సాధ్యమైనంత త్యరలో మన 
అమాత్యులవారి కందించండి. దానిని వారు మన పు స్తక భాండాగారములో 
భ దపరచెదరు. 


* హాయిగా కూర్చున్న అయ్యలరాజు రామభ్యదకవికి అంతటి దండనా 


(ప్రభూ! 


, జరిగిన గంథమంతయూ చాలా ఉన్నది. దానిని సక్షి ప్రముగా వాయ 


మందురా? 


: సంక్షిప్రముగా కాదు, యథాతథముగానే [వాయవలయును. ఈ సభలో 


జరుగనున్న విషయములను కూడా పరిపూర్ణముగా పౌందుపరచుడు. 
ఆమ్మో: హారమైన దండన కృష్ణరాయా! 


: అసందర్భ పసంగమును కొంత సంక్షిప్తము చేయసీయండి (పళూ! 
* అందు ఏదియూ అనవసర (ప్రసంగము కాదు. అవన్నియూ పరమ 


భాగవతో త్రముల జీవిత గాథలకు సంబంధించిన విషయ ములే. అయ్యల 
రాజు రామభద కపీ! అక్షరం వదిలి పెట్టకుండా (వాయండి. 


: కృష్ణరాయా! (సంశయమును నటించును ) 


అమాత్యా] మీ కెంత మాతము ఖంగారు వలదు. అయ్యలరాజు రామ 
భద కవి ఆదిశేషుని అవతారము. అతనికి వేయి తలలు, వేయి 
నాల్క-లు. ఆతని మేధాశ కి అనుపమానము. ఆతడు అష్టదిగ్గజములు 
(వాసిన అన్ని కావ్యములనూ, ఆముక్ర మాల్యదను, ఒక్ష ఏకాదశ 
నాడు మన అంతఃపురమున నప్పజి పెను నా మువ్వురు, భార్యలూ ఆ 


90 


ఢీ విశ్వక భ్యాణ భాగవతము 
(గంథములను ముందు వేసుకొని, ఎక్కడ ఒక్కతప్పు చెప్పునోయని ఆ 
పగలు, ఆ రాతి, ఆన్ని కావ్యములను వినిరి. వారికీ ఒక). తప్పు కూడా 
దొరకలేదు. కానీ, ఏకాదశి జాగరణము మాతము జరిగినది. 


తరువాత నా ఖార్యలకొక ఆలోచన వచ్చినది. “ఈ |గంథములు 
మన పుస్తక భాండాగారములో నున్నవి. వాటి నన్నిటిని ఆయన కంఠ 
స్థము గావించి యుండును. అందువలన అష్టదిగ్గజములు (వాసిన కావ్యాలు 
కాకుండా, మన దేశములోని కవులు కొందరు [వాసిన కావ్యముల | వాత 
(ప్రతులను తెప్పింతము, వాటినన్నిటినీ ఒకరోజు వినిపించమని కోరుదము- 
ఆ మరుసటి రోజు [గంథములను చూడకుండా ఒప్పచెప్పమని యడు 
గుదము. అప్పుడు కూడా రామభద కవి చెప్పగలిగిన వారి (పజ్జకు 
జోహారు లర్పింతము. లేకున్న ఆయ్యలరాజు రామభదకవి సంగతి 
చూతము అని యనుకొనిరి. అప్పుడు వారు చరిగొండ ధర్మన్న కవి 
(వాసిన చ్మితభారతాన్ని, సంకుసాల నరసయ్య కవి వాసిన కవి కర్ణ 
రసాయనాన్ని, చింతలవూడి ఎల్పన కవి |వాసిన రాధామాధమాన్ని, విష్ణు 
మాయా నాటకాన్ని, పు తేటి రామభ|[ద కవి [వాసిన సకల కథాసారాన్ని 
సంపాదించిరి. ఆంత వారు ఒక దశమిరోజు రామభ్యద కవిని పిలిపించి, 
ఆ అయిదు కావ్యములను ఒకసారి వరుసగా చదివి వినిపించమని 
కోరిదీ. ఆ నాటి కావ్య పఠనా కాలక్షేపము ముగిసిన తరువాత “రేపు 


' ఏకాదశి, మీరు ఉదయముననే తప్పక రావలయును అని వారు రామ 


భద కవిని కోరిరి. రామభ్యద కవి ఏకాదశి రోజు ఉదయముననే 
వచ్చెను. నేను వలదని వారించుచున్నను వినక, నా భార్యలు మువ్వురూ 
ఆ అయిదు కావ్యములనూ ఒప్పచెప్పమని పట్టుబట్టిరి. అంత రామభద 
కవి, |గంథావతారికల మొదలు ఆళ్వాసాంత గద్యలతో సహా, కావ్యముల 
నయిదింటినీ ఒప్పచెప్పెను. ఆ కావ్య పఠనమునంతయూ నేను చాటుగా 
నుండీ వినుచుంటిని, 


అప్పుడు నేను, అంతఃపుర అంతర్భాగమునుండి వెలుపలికి వచ్చి, 
రామభద కవిని మహదానండముతో నాలింగన మొనర్చితిని. అట్టిసమయ 
మున నేను ఏమయ్యా. రామభద కవీ! నీ కింతటి ధారణాశ క్రి ఎటుల 
కల్ళెను? అని |పళ్నించితిని, 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 91 


అప్పుడు రామభ ద కవి “స్వామీ! యిందు విశేష మేమున్నది? 
అను దినము నేను రామనామ మంతోపాసన చేయువాడను. అందువలన 
కలిగిన ఏకాగతతో, సీ రకముగా చదివిన కొవ్యమును చదివినట్లు ఒప్ప 
చెప్పుట ఒక లక్క-లోనిదికాదని చెప్పెను. ఆనాటి సంగతి తలచుకొన్న 
నాకు దేహ మిప్పటికినీ గగుర్పొడుచును అదేమి ధారణాశ క్రియో! అది 
యొక మహదాశ్చర్యకర మైన విశేషము. ఆనాటి నుండియూ నాకు 
రామభ్యదకవి ఆదిశేషుని అవతారముగా దోచును, 


త ; వేయి తలలు వేయి నాల్క_లు కలిగియుండుట గొప్ప విషయమే! కానీ, 
ఒక్క. టే అనుమానము. ఒక్క తల, ఒక్క నాలుక గల మనిషియే 
లోవల నొకటిగా బయట నొకటిగా (పవర్రించును. ఇంక వేయి తలలు 
వేయి నాల్క.లు కలవాడు ఏమిచేయునో అని అనుమానము. 


ఆ : పభూ! రామకృష్ణ కవికి అనుమానము హెచ్చు. 


కృ : ఎవరి సంగతిని ఏ రకముగా కప్పిపుచ్చి [గంథ మాసాంతమునూ 
అమోఘముగా రచింతువో అని అతని భయము. (రామలింగక వివై పు 
చూచి) రామలింగకవీ! వ్యాసునకు వినాయకుని వంటివాడై న మన మల్పన 
కవి యున్నాడు గదా! రామభదకవి (గంథమునంతయూ చెప్పును. 
మల్పనకవి (వాయును, ఇంక మీకెంతమాతము సంశయము ' వలదు. 
ఈ [గంథ మాచందతారార్క.ముగా మన [(గంథాలయమున నిలచి 
పోవును. 


ఇక మీరు సాయంకాలం నుండీ చందోదయం వరకూ కనిపించే 
(పకృతియొక్క సుందర దృశ్యాన్ని వర్ణించండి. 


తె. : వినండి (వభూ! 


ఆలంబాయని చేరె నిండ్తకు కులాయాలందు నున్నట్టి యి 
ల్హాలిన్‌ పిల్లల జూడ పక్షి గణముల్‌ హర్షమ్ముతో నేగెలో 
కాలన్‌ చీకటి మూసివే సె రజనీకాంతుండు వెల్లొందెనం = 
దాలన్‌ చిందెడు కల్వ కన్నెలు మహోత్సాహంబుతో నాడగన్‌, 


92 


కృ 


లీ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఆవులు అంబా యని ఆరుస్తూ ఇండ్లకు చేరాయి, సెండ్డా ముపీల్ల 
లను చూడటానికి మగవక్షులు గూళ్ళకు చేరాయి. చీకటి లోకాలను కప్పి 
వేసింది. చం దోదయ మయింది. కలువలు ఆనందంతో ఆడుతున్నాయ్‌. 


* చక్కని దృశ్యాన్ని చి తీకరించారు. 


* ఇక తదుపరి అవధాన అంకాలు _ ఆశుకవిత, పురాణము. అప్పాజీ! 


ఆశు కవితకు, పురాణమునకు విషయమిచ్చుట నావంతు. మహా 
కవులారా! 


తేట తెల్టంబుగా తెన్లు మాట లమర 
సుధ |సవింపగ భావముల్‌ చూచువారి 
క బైదుట శిల్పముల వలె గానుపింప 
కథల బల్కు-డి విశ్వవిఖ్యాతి గాంచ. 


పెద్దన కవీందా! భట్టుమూర్తి మహాక వీ! అహల్య వృత్తాంతాన్ని 
ఆశువుగా పురాణంగా చెప్పండి. 


; (పారంభించండి సపెదన కవీం దా! 
© 
* వినండి కృష్ణరాయా! 


శిల్సి యులితోడ చెక్కి.న శిల్పమనగ 

నిలచి యున్న ట్టి భార్యను నిలువు కనులు 
వేసుకొని స్థాణువై యున్న వేల్పురేని 

కనియె గౌతము డప్పుడు దుఃఖమ్ము మీర. 


అంత ముని పాద పద్మాల చెంత నెరగి 
మనసు తల్పడ మందగా కనులు దుఃఖ 
వార్డులై పొంగి పొరలగ వాసవుండు 
ముని వరేణ్యుని తోడ నిట్లనియె నపుడు. 


వచ్చితి నర్దర్మాతమున స్వామి మదాంధత కాముకుండనై 
చొచ్చితి మీ కుటీరమున చోద్యముగా తమ రూపుతోడనే 
(గచ్చర మీదు. భార్య కళకంజము బట్టితి నంత నామెకున్‌ +. 
ఎచ్చటి"జ్ఞాన మో! మది (గ్రహించెను నన్ను సురేందు కాముకున్‌, 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 53 


తెలిసి యాతల్రి పలికెను దేవదేవ 
పద్మనాభా హరీ నాదు పతిని దప్ప 

పరుని మనమున దలచని భామనేని 

శిలను నను జేయుమని యిట్లు నిలచె స్వామి. 


భ్‌ : ఆర్యులారా! ఇం దుడు గౌతముని ఆశమానికి వెళ్ళాడు, ఆర్ధర్మాతి 

కోడియె కూళాడు. తెల్ప్లవారు తున్న దని తలచి, గొతముడు నదికి స్నానానికి 

వెళ్ళాడు. ఇందుడు అహల్య చేయి పట్టుకున్నాడు. ఆమెకు 

భగవ [త్వేరణతో ఆత్మజ్ఞానం కలిగింది. పరమ సాధ్వి, పతి వతామతల్లి 

దో సూ] 

అయిన ఆమెకు దివ్యదృష్టి సమకూరింది. ఆమె జగన్నాయకుడైన 
శ్రీహరిని _పార్టించి శిలయైంది. తరువాత కథ _ 


అని పలికి వలవల నేడ్చుచూ 'కాముకుండనై మీ కాపురమునకు 
చిచ్చు బెట్టితి, మీ భార్య బండయై వడియుండుటకు కారణంబై న 
నా దుష్కతికి నిష్కృతి లేదు. నా పాపమున కే శాపమిచ్చినను తప్పు 
లేదు! అను నిందుం గాంచి యమ్ముని (శేమ్టండు జరిగిన దాని 
నంతయున్నెరిగి యిట్టనియె : 


'పెరవారి భార్య జోలికి 
నరిగిన నీ దేహమున సహ్మసము యోనుల్‌ 
పరగెడు గాత శచీసుం 

దరి పరులను జేరు గాత ధరలో పాపీ. 


ఇవ్విధ౦బున గౌతముడు శపించె. అంత (తేతాయుగంబున 


స్వామి హరి రామచందుడై జగతి వెలసి 
రాతి నాతిగ జేసె నా రామ యాత్మ 
జ్యోతి వై కుంఠమున కేగి సురలు మురిసి 
సచ్చరిత్రను స్వామిని మెచ్చి చూడ, 


పె : ఇందుడు కామంతో కన్నులు గానక చేసిన పనికి పశ్చాత్తాప పడు 
తున్నాడు. చేసిన పాపం అనుభవించకుండా తీరదు గనుక, మహరియెన 
ఎ టు 


కృ: 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


గౌతముడు _ 'ఓరీ పాపీ! నీవు చేసిన పాపానికి నీ శరీరంపై సహ్మస 
యోనులు ఏర్పడతాయ్‌. నీ భార్య శచీ దేవి భూమిపై పుట్టి, పరాయివారి 
సాహచర్యంతో జీవిస్తుంది” అని కాప మిచ్చాడు. 


ఆ తరువాత (తేకాయుగంలో శీ మహావిష్ణు వు శ్రీరామచందుని 
అవతార మె త్రి రాయిగా పడియున్న అహల్యను నాతిగా చేశాడు. అహల్య 
స్యస్యరూపం పొందింది. ఆంత ఆమె ఆత్మజ్యోతి వైకుంఠం చేరింది. 


: ఆహల్య వృతాంతాన్ని అద్భుతంగా, అపూర్వంగా చెప్పారు. 


అయ్యలరాజు రామభద కవీళా! మల్హన కవీందా! మీరిర్యురూ వాలి 
వధ కథావిశేషాన్ని ఆశువుగా పురాణంగా చెప్పండి. 


: (పారంభించండి రామఖద కవీ! 


* వినండి మహారాజా! 


బారులు తీరి ఖిన్నవదనులై నిలచియున్న కీశ నివహంబును, ఆర 
దంబునకు ముందు శోక సంతప్త ముఖులైయున్న స్నుగీవాంగద జాంబ 
వంతాది |పముఖులను, వూచిన యశోక వృక్షంబువలె తేరువై బడియున్న 
వాలి కాయంబును, చిన్నవోయిన ముఖారవిందములతో చి త్రరువుల వలె 
నిలచియన్న రామలక్ష్మణులను, వాలి దార తార అ(భువులతో నిండి 
యున్న కన్నులతో గాంచి, జరిగినగదంతయూ |గహాంచి, యుద్విగ్న 
చిత్తయై, రామునితో నిట్టనియె: 


తాలిమి తండి మాట జవదాటగ నేరక ధర్మ దీక్షతో 


'శ్రీలదొరంగి రాజ్యము ద్యజించి వనమ్మున నుండి కూర్మియి 


ల్లాలిని గోలుపోయి యకటా కడు దుఃఖము తోడ (మగ్గు | 
వేల మదీయ భర్త వధకిట్టుల బూనితి వయ్య రాఘవా! 


ఎరిగితి మారుతి నీకున్‌ 

గరపిన పాఠముల వలన కలుషిత బుద్దిన్‌ 
నరపతి ధర్మము న్యాయము 

మరచి చరించితివి నీతి మాలితి వకటా! 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము ర్త 


నాభర్త వాలి, తన తమ్ముడైన సుుగీవుని రాజ్యమును హరియించె 
ననియు, నతని భార్యయైన రుమను చెరబట్రై ననియు, పవనసుతుడు నీకు 
చెప్పి యుండవచ్చు. అంతియేకాక, నీ భార్యయగు జానకి నన్వేషించుటలో 
సహాయ మొనర్తుమని స్నుగీవుడూ, ఆంజనేయుడూ నీకు వాగానము జేసి 
యుండవచ్చు. ఇట్టి చెప్పుడు మాటలను నమ్మి, (పలోభంబుతో యధార్థ 
మును విచారించక, నా భర్తను పరిమార్చుట నీవంటి క్షతియ కుల 
సంజాతునకు తగని పని. 


ఏల నా స్వామి తన తమ్ముడేలు నట్టి 
ధరణి హరియించి యాతని దారయైన 
రుమను చెరబపైనో యొక్క. నిముష మైన 
యోచన నొనర్చి తెలియంగ తోచలేదె. 


బలము చాలక వై రిని గెలువలేక 
పందలై బుష్య మూకాన బరుగునట్టి 
వారి యాశయమున్నొంది భార్య జాడ 
నెరుగ దలచిన నీకెట్టు లెరుక పొడము? 


సకల రాక్షస సంఘ జలదంబునకు వాయు 
సముడ్రైన నా పతిన్‌ జంపనేల? 

ఆరిలోక తిమిరాళి కరుణ మారాండుడై 
ఎనగు స్వామిని వధియించ నేల? 
ధర్మమ్ము తప్పక తన రాజ్య [పజలను 
మనుపు నా రాజును దునుమనేల? 
తపముచే వ్యజిని దర్శించి వరమును 
గొన్న నా నాథుని గూల్చనేల? 


వాని బిలిపించి యాతని వాక్కులోని 
సత్యము నెరింగి నాకిట్టి సాయ మీవు 
చేయు మన జానకిన్‌ దెచ్చి యీయకున్నె 
మూడు లోకాలలోన నే మూలనున్న. 


కి 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


అని బోరున విలపించుచూ 'నీతినీ, రాజ ధర్మమునూ విడనాడి 
నా భర్తను చెట్టు చాటున నుండీ చంపిన నీవు రాక్షసులకన్ననూ 
హీనాతి హీనుండవు. నాకెట్టుల దుస్సహంబగు భర్త వియోగంబు 


క లిగెనో అట్టులే సీకునూ భార్యా వియోగంబు కలుగు'నని పలికి తార 
మూర్చిల్లె. 
Se) 


: శ్రీ రామచందదునితో యుద్దంచేసి మరణించిన వాలిని సుగీవుడు, అంగ 


దుడు మొదలైన వానర వీరులు రథముపై తీసుకొని వచ్చారు. వారి 
వెంట రామలక్ష్మణులు కూడా వచ్చారు. వాలి భార్య తార దుఃఖంతో 
రాముణ్ణి అనేక విధాల నిందించి, అనేక రకాలుగా (పళ్నించి, [ కోధంతో 
'నాకేవిధంగా అయితే భర్త వియోగం సంభవించిందో నీకూ అదేవిధంగా 
భార్యావియోగం క లుగుతుంిదని శపించింది. 


తరువాత కథ - అంత నంగదుడు తల్లి దరిజేరి ఆమెను సేద 
దేర్చ అనునయంబుగా నిట్టనియె; 


తల్లి దుఃఖించకమ్మ నా తండి కెటుల 
ధరణివతితోడ ఘోర యుద్దంబు సంఘ 
టిల్లెనో వారు శౌర్యము పెల్లుమీర 
సమరరంగాన ఫోరికో జనని వినుము. 


నిన్న నుషోదయ సమయంబున, వ్యాయామంబునూ, (పాత ఃకాల 
సూర్యోపాసన కార్యకమంటబును నెరప సమక ట్టిన పితృదేవులు ఆకాశ 
మార్గంబున హిమవత్పర్యతంబునకుం జని, గంగోతి దాపున నున్న శివ 
పార్యతుల బూజించి, యటనుండి కన్యాకుమారి కేతెంచి, దక్షిణ సము 
[దంబున సూర్యోపాసన నొనర్చి మరలివచ్చుతరి, రాము డొక్క. బాణం 
బున నా తండి కంఠసీమ నలంకరించిన మాలను రెండు తునియ లై 
నధిబడు నట్టానరించె. అంత కుపితుడైన నా జనకుడు, బుష్యమూక 
పర్వతము పైనున్న రాముని గాంచి, సత్యరంబే వాని దరికి వచ్చి యొక 
పర్వత శిఖర భాగంబును జెకలించి వానిపై వై చె. దానిని చెట్టు చాటున 
నుండి గమనించుచున్న నరపతి, దివ్యాస్త్రములను సమీకరించుకొని, 
వానర పతి నెదుర్కొ.నియె. 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 97 


“చెట్టు చాటున నుండి |బతికిపోయితి'వని నా తండి పలికిన 
వాక్కులు దశ దిశల (బతిధ్వనించె. అంత రాళ్ళ వర్షమును గురి 
పించుచూ, గదలను విసరుచూ, నలుదిశలు చీకట్టు (గమ్మునట్టు చేయు 
చున్న కీశపతి పరాక్రమ విజృంభణమునకు నెదురు నిలిచి, శ్రీరామ 
చందుడు కాత శరంబుల నెక్కి-డి, రాళ్ళను బొడిచేసి, గదలను విరచి 
వై చ. అటుల బాణములతో రౌముడునూ, గదలతో, వరత శకలము 
లతో నా తం డియూ, ఒక శవలునూ మరియు నొక రా|తంమిునూ, నిర్వి 
రామంబుగా సంగామ మొనర్చిరి. అట్టి యుద్ధమును లక్ష్మణుడునూ, 
స్నుగీవ హనుమంత జాంబవంతాదులునూ,నేనునూ, మన వానరపీరులునూ, 
చూచుచూ మహదానందము నొందితిమి. శ్రీరాముడు తుట్టతుదకు నారాయ 
ణాస్త్రమును సంధించి, నా తండిని మట్టు బెట్టె. అట్టి యుద్ధమును చూచిన 
సురులు, ఆకాశము నుండి కుసుమ వర్షమును గురియించిరని పలికిన 
యంగదుని మాటలకు తార హర్షబాష్సాకులితన్నేతయై పులకించె 


అంత రవికులేషడు_.. 


సాధ్వి నా మాట నమ్ముము సత్యమిద్ది 
_ దక్షిణాంభోధి దరినుండి తరలివచ్చు 
' హలియేక సూర్యబీంపమై వరలె వాని 

కంఠహారమ్ము చందుడై కానిపించె, 


ఇట్టి వింతను రాక్షసుల మాయోపాయంబుగా భావించిన నేను 
శరంబును సంధించి వైచితి. 'ఆది సీ భర్త గళముననున్న మాలను 
తునియ లొనర్చె. ఇదియే నేను నీ భర్త కొనర్చిని 'యవకారము. ' 

ఆంజనేయుడు వచించిన దానికి, నేను, నీ భర్తను బిలిపించి, 
విషయమును విచారింతునని మాట యిచ్చితిని. అది యట్టుల జరుగక 
మున్నే, యిట్టి సంఘటన సంభవించి, నీ భర్త కోపోదిక్తుడై నాతోడ 
భయంకరమైన రణమొనర్చి వీర మరణంబు నొందె. సీ కొడుకును 


SVB.7 


98 


శీ విశ్వకళ్యుణ భాగవతము 


యువరాజుగాను, నీ మరదియ్లున సుగీవుని రాజుగానూ, మీ రాజ్యమున 
నియమించుట నా ధర్మమని యిటకు వచ్చితి. 


అని వచియించు రాముని ముఖారవిందమును గాంచిన ' తార. 


కనియె నీరదసమ గ్యాతు కంజన్నేతు 


op దివ్య బాంబూ నదాంబరధృతళరీరు 


శంఖ చక్‌ గదా పద్మ సహిత హస్తు 
శ్రీరమామణి హృద యరాజీవమి|తు. 


ఇట్లు శ్రీరామచం|దుని శ్రీమన్నారాయణునిగా నెరింగిన తార, 
దుఃఖమ్ము ఏడి కరకమలములు మోడ్చి; జానకీపతికి నమస్కరించె. 


: దుఃఖిస్తున్న తారతో, రాముడికీ వాలికీ యుద్ధం ఏ విధంగా 'జరిగిందో, 


వివరించి చెప్పాడు అంగదుడు. వాలి వీర విహారాన్ని గురించి విన్న 
తారకు దుఃఖం కొంత ఉసళమించింది. అప్పుడు రాముడు, తనకూ 
వాలికీ యుద్ధం యెంరుకు సంభవించిందో వివరించి చెప్పాడు. అంత 
తార, శ్రీరామచందుడు శ్రీమహావిష్ణువు అవతారమని |గహించి, నమస్క్ల 
రించింది, 


: ఇదియొక అపూర్వమైన కథ _ మహదానందంగా చెప్పారు. 


; తిమ్మన సుకవీ! సూరన కవి వరేణ్యా! మీరిరువురూ బృహసృతి థార్య 


యైన తార వృత్తాంతాన్ని రసమయంగా ఆశువుగా పురాణంగా చెప్పండి. 


ప ఎపాఠంభించండి తిమ్మన కవీందా! 
. 9 x 
ఏ వినండి క ఎష్షరాయా! 


అంత నా దేవగురువైన బృహస్పతి [బహ్మలోకము జేరి _ 


వారిజాసన నేను నా భార యిన 

తారనున్‌ జంపినాడ |కోధమ్ము తోడ 

నరిది త్రీ ఘాతి ననఘ నా శిరము వేయి 
(వక్క లగుచున్న దని పల్కెె వ్యధితుడగుచు. 


శ్రీ విశ కళ్యాణ భాగవతము 99 


అంత నా నీరజాసనుండు నాయనా! చింతింపకుము. వేదముల 
నన్నింటినీ సాంగో పాంగముగా చదువుకున్నవాడవు. నీవు దుఃఖించుట 
భావ్యము కాదు. జరిగినదేమి? నీ భార్య నెందులకు జంపితివి? అని 


. (పశ్నింప గురువిట్టనియె : 


నిరతమ్ము _శుతులను వరవశమ్మున పాడు 
కొనుచుంటినయ్య పావన -చరిత్ర! 
ఆనుదినమ్మును నేను హవ్య కవ్యాదుల 
నగ్నిహో[తుని గొల్చితాదిదేవ! 

విడ కుండ విధ్యార్థి బుడతల కెప్పుడు 
పాఠముల్‌ చెప్పితి వాణినాథ! 

సురరాజు కొలువులో పరిపరి మర్మతాంగ 
కార్యముల్‌ నెరపితి కమలగర్భ! 


ఇంట నా భార తోడ నొకించుకేని 
సరసమాడగ లేదు నా సతికి ముద్దు 
మురి పెమును దీర్చనైతి న్నేపొద్దు నేను 


... గంగిరెద్దయి |బతికితి ఘనుడ ననుచు 


నా లలనాశీరోమణి యనంగుని బాధకు కాళలేక నం 
దాలను చిందు చందురుని డాసెను కౌగిట [గుచ్చనెంచి యా 
బాలుడు నాదు శిష్యుడు కృపన్‌ నను వీడుము నీవు గుర్వు కి 


"క్లాంవు నిన్ను కూడ తగదమ్మయనెన్‌ కడు భదమూ ర్లియె, 


పట్టు విడదయ్యె నా భార్యో యెొట్టులైన 
వాని పొందును పొందగా పూని వాని 
పెబడియె కట్టుకొనియెను వాడు నన్ను 
చేరి యిది చెప్పి ఏడ్చెను బోరుమనుచు. 


౩ దేవ గురువైన బృహస్పతి [దహ్మ లోకం చేరి _ నేను నా భార్యయైన 


ఛారను (కోధంతో చంపాను. ఆ బాధతో నాతల (వక్కాలవుతున్నది” 


100 


& 'విశ్వక కళ్యాణ 'భాగవతము 


అని బహ్మతో మొర పెట్టుకున్నాడు. అది విన్న |బహ్మదేవుడు ఏం 


జరిగిందో సావధానంగా చెప్పమన్నాడు. 


ఆంత బృహస్పతి. 'అయ్యా! నను (పతినిత్యమూ వేద పారాయణ, 
అగ్నిహో[తము చేసుకుంటూ, విద్యార్దులకు చదువు బం ౦టూ, 
దేవేందుని కొల్వులో 'రోచ కారాలు నిర్వరిన్తూ నా భార్యే ముద్దూ, 
ముచ్చట తీర్చలేదు, అందువల్ల, ఆమె చం దునీ'షె మక్కువ ne 
కొన్నది. వానిపైబడి బలాత్కారంగా కట్టుకొన్నది. నా శిష్యుడైన 
చందుడు, ఆమె చేసిన బలవంతమును నాతో చెప్పి,బోరుమని ఏడ్చాడు” 
అని జరిగినదానిని వివరంగా చెప్పాడు. ఆ తరువాత కథ_ 


J 


తారా యిటు చేసితివా. 

నేరమ్మిది కాద యనుచు నే గర్జింపన్‌. 
ఆ రమణి సల్కె వాడే bi సను శక ఖా 
మారని |క్రీడకును కోరె నుత్తుండగుచున్‌. .. ..._.. 


అని పల్కి, పరి పరి విధంబుల నంగ మచ్చములను, ఆనంగుని 
పోడిములను చూపించు నా తార మాయలకు మండిపడి నే నామెను 
సమయించితిని. ఆమె మృతయైన తక్షణంబే నా హృదయ కవాటంబు 
తెరచుకొనియె. ఇది యంతయూ నా తప్పు. నేను, దేవకార్యభారనిర్య 
హుండనై ,యింటగల నా యిల్లాలి ననాదరంబు చేసితి. రస విహీనము, 
అర్థశహితము ఆయిన జీవితంబు గడిపితి. -ఆ కారణంబున, ..నా భార్య 
యట్టుల చేసె" నే (కోధినై , నా ధర్మపత్ని మరణంబునకు కారణంబై తి, 
హైపమున కౌడిగట్టుకొంటి" సు. బృహస్పతికి దిహ్మ 
యిట్టనియె: 


ఇల కోధము సర్వ వ్యా త్‌. + 
కులములకును మూలమట్టి కోపము చేతన్‌ 
కల. బుద్ధినాశమగు: ని. 

రల మత్తః [య వినుము నాదు మాటలు వత్సా." : 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 101 


ఈ వేషము నీ గడ్డము 
నే వనితకు నచ్చు నీవు నిట్టుల వగచన్‌ 
గావలదు తార నిపుడే 
జీవింపగ జేతు నిక వసించుము సుఖివై. 


అని తారన్‌ సజీవగా జేసి, యామె బుద్దిన్‌ గల కామము నుడిగించి, 
'తారా! నీవు గర్భవతివిగా నుంటివి. క్రీ గర్భస్థ శిశువు గురువు వలననా? 
లేక శీతకరుని వలనరా?' యని |ప్రశ్నింప, నామె వెరగంది వలవల 
నేడ్చుచు నా భర్తను కరియక ఎన్ని వత్సరంబులో అయినది; చం్యదుని 
కోరితినేగాని పొందలేదు. కోరికచేతనే పిల్లలు కలుగుదురా? అని 
[బహ్మను పశ్నింప, ఆమె మాటలను విని నిజంబు తెలిసిన దేవగురువు 
ఆనండించె. 

అంత (బహ్మ “అమ్మా! నీవు గర్భవతివి గావు. నీచే నిజంబు 
బలికింప నే నట్టాడితిని. నా వరంబున మీకు బుధుడను పేర _బసిద్దుం 
డగు పుత్రుండు పుట్టు'నని చెప్పి మరియను- 


అనఘ! విను గృహస్తునకున్‌ 
తన వృత్తియు. నింట్లిలోని, తన వారలతోన్‌. 


Yat బైంిడ్సును, తర ము 
ష్ణ న ( + ఇ క. 
శ ఠీ we se, tans hag న. urge 
ba “ipa | Od he 
క 










“లన్‌, చెప్పుచు 'మందలించె నా తార కనన్‌. మ 

అంత దేవగురువు |బహ్మ దేవునకు నమస్కరించి, 'సజీవయైన 
భార్యను తారన్‌గొని, ఆ దేవుని వరంబున దివ్యతేజంబు నంది, _పేమతో 
నాత డొసగిన యమృతము నాస్వాదించి, యానందంబున తన నిల 


యంబునకున్‌ జనియె. 

న : నా భార్యను నేను దండించ బొయినాను. ఆమె నేనేం చేయలేదు, వాడే 
చేశాడని లేనిపోని కల్పనలన్నీ చేసి చెప్పింది. దానివల్ల నాకు కోపంపచ్చి, 
తారను చంపాను. తరువాత నాలోని తప్పును నేను తెలుసుకున్నాను’ 
అని శోకిస్తున్న బృహస్పతిని ఓదార్చి, “కోపము అన్ని విధాలా నాశనమై 
పోవటానికి మూలము, గృహస్థుడైనవాడు తన వృ త్తిధర్మంతోపాటు 
SVB-8 


102 శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


ఆలుబిడ్డల విషయంలో కూడా తగిన (శద్ద వహించాలి” ఆని హిత 
వచనాలు చెప్పి, కరుణతో తారను |బతికించి, దేవ గురువునకు ఆనం 
దాన్ని కూర్చాడు _బహ్మ. 
తి : రనవత్తరమైన పురాణమును రమ్యముగా జెప్పుటలో మీకు మీరే సాటి 
యనిపించుకున్నారు. 


లొ 


ధూర్జటి కవీందా! తెనాలి రామలింగ కవీళా! 


_బలిచకవర్తి వామనమూ రిచే నిహతుడయిన తరువాత, బలి 
చక్రవర్తీ ర్తి భార్యయైన వింధ్యావళికినీ, వామనమూ ర్రికిని జరిగిన సంవాదాన్ని 
మనోజ్ఞమైన పురాణంగో. 'ఆవవుగా. వ 


తె : (ప్రారంభించండి ధూర్జటి కపీకా!... ( 
ఇదరూ వ వినండి మాహారాజా! 

ము టి ఒక పాదముతో భూభాగమును, క పాదముతో. విశ్వాంత 
: స లన ఆక్రమించి, మూడవ పాదమును బలి శీర్ణము'పైనుంచి, విశ్వ 


రూప పదర్శనంబొనర్చి, దేవదానవులు విస్మయమంద, బలినీ పాతాళ 


మున కణచి సంహరించి కమ్మర వామన రూపంబు పొందిన వామనునితో 
వింధ్యావ? యిటనియెః 
౧ 


lg oe ఆడిగెను యాచకుండనుచు నార్యుడు నీకిడె ధర్మ బుద్దితో 
నడుగులు మూడు నీ యఘము నాతడెరుంగడు నీవు చెజ్జిగాన్‌ 
పుడమి నభోంతరమ్ములను వం చ్‌ రతన నాదు బుద్దిలోన్‌ 
Bees sn నినున్‌ ee నవు పోటు మారు రూపుగాన్‌ 





. తిన్న యిరటను వసో నన్ని లెక్క 
బెట్టుకోనువాడ వీవు నీ. పొట్ట చూచి. 
ప ఫైడన్నము బెట్టిన వాని చెటు. ' 
నరుకువాడవ దుర్మార్గ హరివి సిన. 


1 14 3 i 
aga lh, sys 
శ Fe) # 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 103 


ఆరి మన స్వర్గ పీఠమునకై యొనరించును యజ్ఞమంచు లో 
నెరిగిటు వచ్చినావు వారి నీకును వేల్పుల రాజుకున్‌ నిజం 
బరయగ యుద్దరంగమున నా బలి గెల్వగ శకి లేదునే 
నెరుగుదు మాయదప్ప నిక నేమియు చేయగ లేవటంచు నిన్‌, 


అని దుఃఖాకుల చి తయె కనుము నా యాత్మే శ్వరున్‌ జంపి నా 
జననమ్మున్‌ వృధ జేసి తీవు భువిలో సంతోష హీనుండవై 
వనితారత్నము గోలుపోయి వ్యధితవ్యావృ త్ర చి తంబుతో 
మను మానాడు తలంచు మానినిటులన్‌ మాటాడెనంచున్‌ మదిన్‌. 


తె : భర్తను పాతాళానికి (తొక్కిన వామనునితో వింధ్యావశి ఈ విధంగా 
చెప్పింది: 

“నాభర్త ధర్మ బుద్దితో సీ వడిగిన మూడడుగులూ ఇచ్చాడు,సీవు 
[బహ్మాండాన్నంతా రెండు పాదాలతో ఆక మించిన వెంటనే నాకు తెలిసి 
పోయింది. ఏమని _ నీవు ఇం్మదుని మేలు కోరే విష్ణువువు అని. నీవూ, 
ఇందుడూ నిజంగా యుద్ధరంగంలో 'నా భర్తను గెలువలేరు. అందుకే 
సీవు ఈరకంగా మాయోపాయం చేత నా భర్థను చంపావు అని, ఆనేక 

దృుర్చాష్టల్హాడి తుదకు ఈ విధంగా శాప మీబ్బింది: 
ష్‌ ష్‌. 


1 గ టం ఇ... 
at! aw eT iy Wry బై (2 నాట. 
‘ /. (; నన. | న గు న, Vag dF | 
' Is సటలోట్య es |. ॥| బలీ + స్‌ు జో శ ] 
ల్‌ Ban Tole Paiute | 
శ న Ft క్‌ 
షా al 
ఖ్‌ 


వాక కను చంపి నాకు తీరని అన్యాయం. చేశావ్త;ఫీవు భూమి పె 
పుట్టి, భార్యను కోల్పోయి, నాలాగే దుఃఖాన్ని అనుతవిఠిచ్లు' అని. 
ఈ శాపం కారణంగానే (శ్రీ మహో ఏష్ణువు, శ్రీరామచం[దమూర్తి అవతార 
మె త్రినప్పుడు సీతను కోల్పోవటం జరిగింది. 


| 3 


Er 
yi he ih 
lpg 

x 
Me 
లీ 

+ wm 


r ria 
f 3 3 
| 


(ధూర్జటి వైపు తిరిగి) ఘట్టాన్ని రసవత్తరంగా చెప్పి కసి తీర్చు 
కున్నావయ్యా ధూర్జటీ! తరువాత కథ నే చెబుతాను. 
ఆంత నా మాయా వటు విట్టనియె: 


అమ్మ శాంతించి నా మాట లాలకించు 

నీదు పతి సేయు యజ్ఞము నిక్కువముగ 
స్వర్గ పీఠమునకె యైన సరసిజాక్షి 

అందు గొసగేమి గలదు, సత్యంబు వినుము. 


104 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 


హరులో కరులో సీరులో 
సుర రాజ్యమొ కోరవచ్చు సుదకీ యెవడున్‌ 
పరు భార్య కోరదగదది 
మరణమునకు హేతువగును మానిని వినుమా. 


బలి తలపున శ్రీరిక్మీ న్‌ 

నిలిపెను తన వాంఛదీర నేడీ యజ్ఞం 
బలఘు గతి సేయు బుత్వి 

క్కుులకును మరుమాట చెప్పు కులసతి విం టే. 


“దేవ దానవులు సుధగోరి సముద మధనంబు జేసినప్పుడు జని 
యించిన వార్చి కన్యను రాక్షసులు కోరిరి. కానీ, యవ్వరారోహ, (కియా 
శీలుండనై మంధర గిరి పర్వుతంబును మోసిన, .నా పె మరులు కొనియె. 
నన్నే ,పేమించె. అందుచే నే నామెను పాణ్మిగహణం బొనర్చితీ, ఆ 
సమయమున రాక్షసులు _ “లక్ష్మీని, జగదేక సుందరిని, నీవు గొంటివి. 


" అందువలన నమృతము నసురుల కిచ్చుట ధర్మమిని పట్టుబట్టిరి. రాక్షసు 


లందరూ, మదోన్న త్తులై, తమ పంతమును నెగ్గించుకొన [బయత్నించిరి. 
అట్టి తరి, వారి శఠత్వముపె గల కోపమున మార్గాంతరము లేక, మాయో 
పాయమున రాక్షసులకు సురయు, దేవతలకు సుధయూ వంచి యిచ్చితి. 
ఆనాటి నుండియూ ఈనాటి వరకునూ అసురులకు నేనన్న పరమ 


ద్వేషంబు గలదు. నా శార్య యన్న విపరీత వ్యామోహంబు గలదు. 


కీ భర్త దేవలోకాధిపత్యమునకే కాక, నా భార్యను పొందు దుర్చుద్దితో 
యజ్ఞము చేయుచుంటచే, నేను భ్‌. మ అని పల్కిన 
వడుగున్గాంచి వింధ్యావళి యిట్టనియేప' 


పతి మరణింప దుఃఖమున వత్కితి నెన్నియొ శాప వాక్కు_లన్‌ 
సతిని క్షమింపు మ య్యశుధసన్ను త దీనను భ్‌ ర్త దుష్ట భా 
వతతియె. నాశ హేతువనీ పల్కిన. నీ ప పలు, కాలకించితిన్‌ 


| అతులితమైన నీ న్‌ 'నంతమ్యు చేయము. య మాధవా! 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 105 


అని బోరున విలపించెడు 
వనితారత్నమ్ము తెరగు వారిజనే తుం 
డనువమ కరుణాదృష్టిన్‌ 

కనుగొని దుఃఖమ్ము విడుము కంజదకాశీ. 


అని పల్కి, ఆ యజ్ఞవాటిక లోని జనులెల్లరూ విస్మయమంది 
చూచుచుండ, నామె నొక దివ్యజ్యోతిగా జేసి యమ్మా యా వటువై న మహా 
విష్ణువు తనలో లీనంబు గావించుకొనియె. 


ధూ : అప్పుడు వామన రూపంలో నున్న శ్రీమహావిష్ణువు ఈవిధంగా చెప్పాడు: 
'నీ భర్త యజ్ఞము కేవలం స్వర్గ రాజ్య పదవి కొరకే చెయ్యటం లేదు. 
నేను నిజం చెబుతున్నాను విను. నా భార్యయైన లక్ష్మీ దేవిని కోరి చేస్తు 
న్నాడు. [పపంచంలో, ఎవడైనా ఏదైనా కోరవచ్చు కానీ, పరాయి వాడి 
భార్యను కోరకూడదు. అది వాడి (పాణానికి ముప్పు తెస్తుంది. రాక్షసు 
లలో కొందరికి లక్ష్మీ దేవిపై వ్యామోహం, సముదం నుండీ ఆమె పుట్టిన 
నాటినుండీ, ఉంది. కసి ఆమె నన్నే _పేమించి యుండ టం వలన నేను 
పెండ్లి చేసుకొన్నాను. 'సేముద మథన సమయంలో, రాక్షసులందరూ 
“లక్ష్మిని సీవు తీసుకున్నావు గనుక, అమృతాన్ని మాకియ వలసింది 
పట్టుబట్టారు. నేను అందరం కలిసి |తాగుదామంటే వినలేదు. శేను, వారి 
మీద కోపంతో మాయచేసి, అమృతాన్ని దేవతలకు, సురను రాక్షసులకూ 
అంద జేశాను. ఆనాటి నుండీ రాక్షసులకు నాపై కోపం ఉంది. లక్షీ పె 
వ్యామోహముంది ఆని మాయా వటువు వివరించి చెప్పాడు. 


అంతట బలి భార్యయైన వింధ్యావళి కోకిస్తూ 'శమించమని' విష్ణు 
వును కోరింది. వటువు రూపంతో నున్న శ్రీ మహావిష్ణువు ఆమెకు మోవం 
(పసాదించాడు. ఆమె యాత్మ జ్యోతిని తనలో లీనం చేసుకున్నాడు. 


తి వ మీరు చెప్పిన పురాణము అనుపమానము. ఇంత మధురమెన కల్పన 
నొనర్శిన షీ క వితాశ క్రి యద్భుతము, . 


106 శ్రీ విశ్వక శ్యాణ భాగవతము 


కృ ; సభ్యులా రా! సాహిాత్రీ ప్రియులారా! ఈనాడు మీరు వినిన సంగీత 
సాహిత్యములు ఆమృతోపమానమైనవి. ఇంతటి మధురమైన కవిత్యమును 
నుడివి అవధాన మొనర్చిన మన యానస్థాన మందలి యష్ష దిగ్గజముల 
పాండితీ పకర్గ నభూతో న భవిష్యతి. ఈనాటి రసమయ |పసంగమున 
విదితమైన మహా కవుల జీవిత గాథలు అద్భుత మైనవి. వారి భ కి 
యపారము. ఇట్టి భాగవతో_త్తములను కలిగిన మన యాస్థానము ధన్య 
మైనది. ఈనాడు మన కవులు నుడివిన పురాణ గాథలు చిత విచ్మిత 
ములుగా నున్నవి. ఇవి వారి కల్పనా శ క్రికి నికషోపలములు. ఈ గాథలు 
యధార్థములా, ఆయథార్జములా అను మీమాంసను వదలి, ఆ కథలు 
సూచించు పరమార్గమును గహించి ఆనందింతము. విశ్వ కళ్యాణమునకు 
మన కవులు (పబోరించిన యుపాఖ్యానములూ, సీతులూ మన జాతికి 
చిరస్మరణీయములై యలరారునని నేను తలంచుచున్నాను. జంటలు 
జంటలుగా నేర్చడి ఆశు కవిత,పురాణము చెప్పిన మన కవుల సంవిధానము, 
-. భావితరముల వారికాదర్శమై, అనేక మహాకవులు జంట కవులుగా కవి 
తము చె ప్పెదరని, అవధానమొవర్చదరని తలంచుచున్నాను. ఈ సాహిత్య 
సభను ముగింప ఆంధ కవితా పితామహుడైన అల్లసాని పెద్దన కవీం 
(దుని కోరుచున్నాను. 


సె : సోదర సోదరీమణులారా! మీలో ఎందరో ఈ రాతి తెలవారక మున్నే 

తిరుపతిలో జరుగనున్న శ్రీ వేంక టేశ్వరుని |దిహ్మోత్సవములను చూచు 

"టకు, కుటుంది సమేతముగా తిరుపతి కేగుటకు సంసిద్దముగా నున్నారు. 

అట్టి తొందరలో మీరున్న నూ, ఇట్టి సాహిత్య గోష్టికి విచ్చేసి, వీనుల 

విందగు కవితను విని యానందించిన మీ సాహితీ పిపాసకు మిమ్ముల 

నభినందించు చున్నాను. మీ కందరకూ. ఆయురారోగ్య ఐశ్వర్యములు 
తం , వెంక టేళ్వరుని (షాక్టించుచున్నాను. 


కులమత జాలి, విజేద్వములను విస్మరించి, హెచ్చు తగ్గలను 
విడనాడి, జనులందరూ. మన రాజ్యమున ధర్మ రక్షణకు పాటుపడ గలం 
లక్షు తగిన బుడ్డిసీ ఆత్మశ క్త కినీ మనకందరకూ ఒసగ శ్రీ వేంక టేళ్యరుని 
అ రః అలగా “నర ను 


ow fr a! y 
| ee i wf | 
i 
గ /| he 
+ 


శ్రీ విశ్వకళ్యాణ భాగవతము 10“ 


తమ లీల జీవ జాతమును సృజించు |బ 
హ్మకు వాణికిని భవ్య మంగళమ్ము 
కరుణతో లోకాల గాచెడు శ్రీదేవి 
మాధవులకు దివ్య మంగళమ్ము 

ఆఖిల లోకమ్ముల హరియింపగల సర్వ 
మంగళ శివులకు మంగళమ్ము 

తమ్ముల తోడ సీతమ్మతో కొలువైన 
మహారాజ రామయ్య మంగళమ్ము 


ఏడుకొండల పైన నిజేచ్చ లోక 

మేలు పద్మావతీ యలిమేలు మంగ 
సహితుడా వేంక టేశ్వరస్వామి నీకు 
మంగళము దీన మందార మంగళమ్ము. 


(తెర పడును.) | 





కావ్యరచనకు ఆధారమైన [(గంథాలు 


. ఆఅఆరుద సమ్మగ ఆం|ధ సాహిత్యం, ఏడవ 
సంపుటం, మలి రాయల యుగం, 
(1965),యం. శేషాచలం ఆండ్‌ కం పెనీ, 
మ్మదాసు, మచిలీపట్టణం, సికిందాబాద్‌. 


ఆచార్య దివాకర్ట వెంకటావధాని చైతన్య లహరి (ఉపన్యాస మంజరి), 
మరియు నితరులు ....... (1972), యువభారతి, సాహితీ సాంస్కృ 
ల, క. సస న ఖా. సికిందాబాద్‌-3. 





. విద్వాన్‌ గంటి జోగి సోమయాజి 'పారీన ఆప్ట మంజరి, (1966), విశా 
లాంధ (ప్రచురణాలయం, విజయవాడ. 


బి సీతారామాచార్యులు శబ్ద రత్నాకరము. అకారాది ఆంధ 
నిఘంటువు, (1988), ఏషియన్‌ ఎడ్యు 
కేషనల్‌ సర్వీసెస్‌, ౮.2/15, 5.D.A., 
న్యూఢిల్లీ - 110 016. 


శ్రీకృష్ణదాస జయదేవ కవి శ్రీ గీతగోవింద కావ్యము [అష్ట పదులు], 
కొండపల్లి పీర వెంకయ్య ఆండ్‌ సన్స్‌, 
శ్రీ సత్యనారాయణ బుక్‌ డిపో, రాజ 
మండి (1958). 


పతా 


